శ్రీ శారదా దేవ్యై నమః శ్రీ ఆంజనేయస్వామినే నమః 


రామభక్త న్మామాజ్యం 


(త్యాగరాజ క్రేర్చనకు విశేష వివరణ). 





వ్యాఖ్యాత న 
ఇందక ంటి వేంకట లక్మణశాస్త్రి 
కులఫత్కి సంగీత జనకులం, 
$17148 (1) అలికానగరం, 


విశాఖపట్టణం = 106 


ప్రతులు లలితాఆర్జ్యుపెస్‌ 
1000 - విశాఖపట్న౦0- క్షే 
998 


దొరకుచోటు 


ఇం(దఠంటి వేంకట లక్ష్మ ణళౌస్ర్రిం 
కులపతి సంగీత జనకులం, 
49-17-109. లలితా నగరం 
విశాఖపట్టణం - 8 


థ్రీ తిరుపతి దేపస్థానమువారిచే ప్రారంభించబడిన 
ధార్మిక గంధ వ)ిచురణ సహాయ పిణాళిక క్రింద 
ఇయ్యబడిన . విరాళముతో 
ముద్రిలనబడిన ది. 





శీ ఇంద్రగంటి వెంకట లక్ష్మణళా,స్త్రి, 


పీ థి క 


క్లో॥ " శ్రీ కృష్ణమాచార్య మనంత ప్యుతం 
సత్సాధుమి్మతం కరుణార్ద9) న్నేతం 
గురం గురూణాం పితరం పిత్తూజాం 
అనన్య శేష శృరణం _పపద్యే॥ 


థ్రీ గురుభ్యో నమః 


భగవంతుడు నాద స్వరూపుడు, ఓంకారము నాద బిహ్మము. 
గానము నాదా[శయము, మానవులకు తిర్యస్టడములను 
ఆనందదాయక మైనది సంగీతము, 


“శర్వే త్తి వవర్వేత్తి వేద్తి గానరసం ఫణ, బుద్ది 
ఉన్ననూ వరిపక్వత లేని స్థితి శిపవునటు కలదు, హృదయము 
శిశవునకు గాని, పఖథవునకు ల ఫజీకిగాని కలుగుటచే అది 
సంగితమునకు ఆర్జ్రమగును కావుననే గానరసము జడములను 
సైతము [ద్రవీకరింపగలదు. 


సంగీతము ధాతు, మాతు, మనోధర్మ సంకలనము, మన 
దేశమున (వధానముగా రెండు సంగీత సంప్రదాయములు 
గలవు, జకటి కర్ణాటక సంగీతము, రెండవది హిందూస్తానీ 
సంగీతము. ఉ త్‌ భారతమందు _పచారము శలది హిందూ 
సానీ సంగితము. దక్షిణదేశము కర్ణాటక సంగీతమునకు పు్జీ 
నిల్లు, తమిళ, కన్నడ, _ తెలుగు, మళయాళ పాంతీయులు 
పాడుకొనునది కర్ణాటక సంగీతము. శాస్త్రీయ సంగీతము కరిన 
తవశ్చర్యవంటి ఏకాగిత, పరి్యిశమలవలనమా,తమే సాధ్యము, 


£ి 


ఇచ్చట మరొక్క విషయము చెవృ్పవఠఅసియున్నది, కర్ణాటక 
సంగిత పొరగులందరూ భగవదనుగ్రూహము కలిగినవారే. వారి 
సంకల్బములు, చర్యలయందు దివ్యానుభవములు గోచరించు 
నవి, దీనిని బట్టి కఫ్టంగీత్ర జ్ఞానము భక్థివినొ సన్మార్గము 
కలదే” అని త్యాగరాజస్వామి చెప్పిన మాట సార్థకము, భగవ 
దారాధనా విధానములలో భక్రితతృరత గఠఅ శాస్త్రీయి సంగీత 
గానము భగవంతునకు దగ్గిర దారి, 


ఇట్టీ కర్ణాటక నంగీత పరిణత స్థితికి మూలపురుషులై న 
మహానుభావుల సంస్మరణము సంగీత పిపాసువులకు మార్గ దర్శ 
కము, కావున ఈ చిన్ని (గంథమున కర్ణాటక సంగీత స్రష్టలను, 
సంగీతమార్గమున జీవన్ముక్తులై నవారి చరిత్రలను, స్థూలముగా 
చెప్ప సంకల్పించి ఇట్టి కర్ణాటక సంగీత విచారము యధా 
శక్తిగా చేయుదమనుకొనుచున్న నా అభిప్రాయమును సం 
కల్పముగా మార్చి “సంగీత జనకుల” స్థావనకు దోహదకారి 
అయిన జగద్దురు పీఠం వ్యవస్థాపకులు థీ ఎక్కిరాల కృష్ణ 
మాచార్యుల (మాస్టర్‌ ఇ, కెఎ వారి ఆశీర్వచనములను దోసిలి 
ఘటించి తలవంచి స్వీకరించుచున్నాను. 


విశాఖపట్టణమున 14.18.1079 వ తేదీన నేను ఆరంభించిన 
సంగిత జనకుల సంస్థకు స్థాలముగా కొన్ని ఆశయములు కఠవు 


ఓ. శాస్త్రీయ సంగీతమందు “డిప్లమా సిలబస్‌ పకారము సం 
గీత విద్య *జూుచితముగా” గరపుట, 


ఓ భక్తి సంగీతములై న త్యాగరాజ దివ్యనామ కీ ర్రనళు, 


వి 


రామదాసు కీర్తనలు," కీర్‌ దాసు జనలు, వీరా భ౭నలు 
మొదలగునవి విరివిగా నేర్పుటు 


3. ప్రతీ మాసమందు ఒక దేవాలయమందు దివ్యనామ సంకీ 
.ర్తన' బృందగానము గావించుట, 


శీ 


అనుకూలించినప్పుడు[దూరాథా రమందున్న పుణ్య క్షేతము 
లను వీద్యార్థలతో సందర్శించుట 


గ్‌ వీలై నంతమంది రసజ్ఞులై న కో9ిత్రలను తయారుదేసి 
శాస్త్రీయ సంగీతమును అస్వాదించగళ శక్తిని వారికి గలుగ 
చేయుట. 


6.జ్టిపతి మాసమందు ఒక గిర్జిష్ట దినమున శాస్త్రీయ సంగీత 
కచేరి ! నిర్వహించి అందరికీ వివేశ ము ఉచితముగా 
కల్పించుట. 


అటులనే పిశ్రీనెలా మరియొక దినమున వాగ్గేయకారుల 
రచనలపై సోదాహరణ పిసంగములు' ఏర్పాటుచేసి అందలి 
మూఆత _త్త్వమయిన భక్తి భావమును వివరించుట. 


కొలది కాలముమండి జగద్గురు పీఠం డై రెక్టర్‌ ఛి! చింతల 
పొటి స్తిబాబు ఒక సంగీత గ్భోంథమును "వాయవలసినదిగా 
నన్ను పదే వదే పోంత్చహించుచూ వచ్చెను. అది గురు దేవు 
ల్లైన మాస్టర్‌ ఇ. కె. ఆశీః ప్రభావమై యుండవచ్చు.. త్యాగ 
రాజ స్వామివారి *రామభ క్రి సామ్రాజ్యము" అను కీర్సన నా 
మనస్కునందు తళుక్కుమని మెరసి దాని వివరణము వాయ 


డీ 


సంకల్పము కల్ళినది. *ఈలాగని వివరింపలేను చాల స్వానుళవ 
వేద్య మే” అని త్యాగరాజస్వామివారే చెప్పిరి. .*భాగవతము 
తెలిసి పల్కుట కష్టంబు శూలిక్రైన తమ్మి చూలికైని అన్నారు 
పోతన, ఈ కీర్తనను వివరణము చేయుటయును అట్టిదియే. 
అయిననూ రచనా చాపల్యమున యీ వివరణమునకు యధా 
శక్తిగ ఉద్యమించితిని, విజ్ఞులు గ్రొహింతురు గాక: మన్నిం 
తురు గాకః వ ర్తమాన కారము చాల ప్రమాదకర స్థితుల 
నెదుర్కొనుచున్న ది, మనుష్యుని మానవత్వము నుండి “అధో 
గతులకు పడ్మతోయు చున్నది. వతి రంగమున ఇదియే 
మానవునకు తటస్థమగు చున్నది. దీనిని నిరోధించు] [పయ 
త్నము ఆరంభించుట అవసరము, ఫలిత మెట్లున్న నూ స్ట్‌ఆరం 
భము ముఖ్యము. 


నేటి సినీమా పివంచము మానవృని హృదయ వవ్శితతను 
కల్మషము వేసి నీచాభిరుచులను కల్గించుచున్నది. సంస్కార 
హీనముః హేయము, జుగుప్పాకరమును అయిన - ధదూష్య 
మయిన, పాపజుష్టమైన మనో వికారములను కల్లించుచున్న ద. 
అటు కథా పనా అందలి వ. ఇట్టి అధోగకికి 
ఆటపట్టులె నవి ఫలితముగా అపారమైై, | పవిత్రమైన, భక్తి, 
తతర మైన స కర్ణాటక సంగీత సంపద విస్మరింవబడు 
చున్నది, సంగీతజ్ఞాలి మనస్ఫులకు ఈ స్థితి క లన 


సంగీత జనకుల స్థాపనలో జన సామాన్యమును. ్డ్‌. “త్తమ 
నంగీత మార్గములకు మళ్ళించు పియత్నము చేయుట _వధాన 
అశయ మై “యున్నది. గిజాకారుడు “కర్మజ్మ్యి వాధికార సే 


స్ట్‌ 


మాఫలేషు కదాచన* అని కదా చెప్పినాడు. ఫలితము భగవద 
ధీనము. [పయళత్నము మనది, 


ఈ (గ్రంథ ము దణ కు ఆర్థిక సహాయ మందిఎచిన 
శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానమువారిక్కి శ్రీ పార్యతీ కుమార్‌ 
గారికి ఈ గ౦ంంథము వై తమ అమూల్యమయిన అభిప్రాయ 
ములు (వాసి యిచ్చిన “సంగీత కళానిధి” శ్రీ నేదునూరి కృష్ణ 
మూ ర్తిగారిక్కి “కళా ప్రపూర్ణ త్రీ చర్ణ గణపతి శాస్త్రిగారికి, 
జగద్దురు పీర అంతర్జాతీయ గౌరవాధ్యక్షులు శ్రీ కంభంపాటి 
పార్వతీఒమార్‌ గా రిక్కి ఈ గ్రంథమును సర్వాంగ సుందరముగా 
ముది?ంచిన లలితా ఆర్జుష్రెస్‌ వారికినీ నా కృతజ్ఞతలు తెలుపు 
కొనుచున్నాను. 


తే! గీః 


కృష్ణమాచార్య గురువర్యు నెద భజించి 
త్యాగరాజ సదాశివ శ్యాబుశౌస్ట్రీ 
దీక్షితార్యాన్న మాచార్య దేశికులను 
తలచి నెలకొల్చితిని జనకులము పేర 
రమ్య కచ్చపీ నాద తరంగ మిద్ధి॥ 


వీశాఖపట్టవము. 
శ3ం 1003 ఇ౦దరికంటి వేంకట లక్ష్మణశా స్త్రీం 


పుశంస 


నిగింగిం ; 50650 
“5806608 8)మయయిి, ౧-5, ౮౧|౪9/5[/ 0౧౫. 


ంయయటు! 1మకమరిరి సరులు... 50/81108160, 
194020210200-530 017 


రామభ క్రి సామా౦9జ్యమేమానవుల కబ్బునో అఆ మానవుల 
సందర్శనం అత్యంత (బహ్మానందమే _ మనసా _. ఈలాగని 
వివరింపలేను _ చాల స్వానుభవ వేద్యము - అన్నారు త్యాగరాజ 
స్యామివారు _ అంతటి మహానుభావులే ఆ అనుభవము ఈలాగని 
వివరింప లేనన్నపుడు మానవమా్యతుల౦, మన తరమా 
చెప్పండి. 


థీ ఇంద్రగంటి వేంకట లక్ష్మ జశాస్త్రిగారిని అర్మధ దేశ 
సంగిత లోకంలో ఎరగని వారుండరనడం అతిశయో క్రి కాదు. 
సంగీత జనకులము స్థాపించి పదిమందికీ సంగీత విద్యాబోధన 
చేస్తున్న కులపతి శ్రీ శాస్త్రిగారు. 


దినకర కుల భూషణుని దీనుడై భజన చేయు భక్తాగ 
గణ్యులు శాస్త్రిగారు. వారి భక్తి సంకీర్తనా గానానుభవం 
అనిర్వచనీయమ్సు మహా మహీయం. 


సంగిత విద్యయందు పా౦ివీణ్యము గల సత్పంతానము 
వారికి దైవం పిసాదించిన దివ్య ధనము _ తనకబ్బ్చీన సంగిత 
సంపదను తనవారికే పరిమితం చేయక సంగిత పిపొసులు 
యావన్మందికీ వంచిపెడుతున్న శాస్త్రిగారు ధన్యజీవులు, 


శక్రివంచన లేకుండా సంగిత విద్యాదానం చేయడంతో 
తృ స్తివడని శ్రీ శాస్త్రిగారు ఈ రామభ క్రీ స్మామాజ్యం రచన 
ద్వారా తన ఆనందానుభూతిని కూడా రసజ్ఞులకు పంచి పెట్టాలని 
సంకల్చించడం ఆయన సహృదయతకు తార్కాణం, త్వరలో 
అచ్చుకానున్న యీ వ్రాత (పతిని చదివి నా అభిప్రాయం 
కొవాలని కోరడం మిక్కిలి సంతోషంగా ఖావించి నాకు తోచిన 
నాలుగు మాటలు (వాస్తున్నాను __ 


మహాభ క్తుల జీవిత చరితలు, మహా వాగ్గేయకారుల 
సందేశాలు మానవాళి సాధింపవఠసిన మోక్ష (ప్పాప్టికి భక్షి జ్ఞాన 
వైరాగ్య సోపానాలు _ భక్తి మార్గావలంబుల్లై తొము తరించి 
యితరులను తరింపజేయగల తరుణోపాయములను సూచన 
చేసిన మహాభ క్తులూ, వాగ్గేయకారుల జీవన విధానములను 
వారి సందేశములను వివరణాత్మకంగాను, విశీషాంశములతోను 
విశిష్టమగు విమర్శనా దృష్టితోనూ విపులీకరించి యువతరాన్ని 
సన్మార్గ సదాచార సంవన్నులుగా తీర్చి దిద్దుటకు యిటువంటి 
గర౦ింథములు ఎంతో తోడ్పడగలవు, ఎంతో ఓపికతో థ్రీ త్యాగ 
రాజు _ ముత్తుస్వామి దీక్లితులు, శ్యామశాస్త్రి మొదలగు సంగిత 
రత్నముల రచనలలోని భక్తి జ్ఞాన వ్వైరాగ్యాది మోక్ష సాధన 
మార్గముల గురించి చెప్పుటయే గాక అందలి సంగితవరమైన 
సాంకేతిక సంబంధమైన విలువలను గూడ సందర్భోచితముగ 
ముచ్చటించుట వలి యీ విద్య యందు అనుర క్తులై నవారికి 
మంచి ఉ త్రేజమునిచ్చి పరిశోధనాస క్రిని పెంపొందించ గల 
శక్తి యీ రచనలో నిక్షి ప్తమె ఉన్నది. 


థ్రీ త్యాగరాజ స్వామివారి ఘనరాగ పంచరత్న కృతుల 
ప్రత్త్యేకత ఏమిటో వివరిస్తూ చేసిన ఉదాహరణాత్మకమైన 
వ్యాఖ్య ఆస క్షికరములగు,. విషయములను చదువరులకంది 
ది: అలాగే కర్ణాటక్క హింధూస్తానీ రాగములలోని సారూ 
స్యత, వై వై వధ్యములను గురించిన గురుశిష్య సంవాదము ఇరు 
పక్షములకు ఉపయోగించును, 


న్న వ 


రామభ కులగు తులసీదాసు, కబీరుదాసు, సమర్ధ రామ 
దాసు, భద్రాచల రామదాసు మొదలగువారి శీవితాల్లోని ముఖ్య 
ఘట్టాలను కళ్ళకు కట్టినట్టు వర్ణించి పొరకులను కరుణరసంలో 
ముంచి తేల్చారు థ్రీ శాస్త్రిగారు. ఈ భక్తశథామణుల తోవలో 
శ్రీ లక్ష్మణళాస్త్రిగారి తండి శ్రీ లక్ష్మీనారాయణ, తల్లి అన్న 
పూర్చమ్మగార్ల వవితి నామస్మరణ అనుబంధించుట వారికి 
మ యల ప స (/ ఇ 
మాతాపితలపై గల నిశ్చ లమగు భక్తికి తార్కాణము. నిజ 
జీవితములో వారి యిడుముల కడతేర్చిన రామభ క్రి వంశ 
పారంపర్యంగా శ్రీవారి శనయులఅకు అందునా శ్రీ [౪ ఓ. 
శాష్ట్రీగారికి సంకిమించుట పురాకృత పుణ్య విశేషమే - వీరు 
గాత సంగీతమే గాక మృదంగవాద్యము, వేణు వాదనలందు 
కూడ. నిస్టాతులగుటకు భగవత్క్యృపయే గాక స్వయంకృషి 
తల్లి, తండి గురు ద్హైవ సేరలు తోడ్నడిన వనుటలో సందే 
హము లేదు 


ర్ట 


యిలాగే ' సంగీత సాహిత్య రంగాల్లో మరిన్ని మంచి 
పనులు చేయుటకు శ్రీ శాస్త్రిగారికి ఆయురారోగ్య మహదై శ్య 
ర్యములనిచ్చి భావితరములవారికి, యానాటి యువతకు మార్గ 
దర్శకములగు కార్యక్రమములను రూపొంధించుటకు మంచి 
వనరులనిచ్చి వారి జీవితాన్ని సార్ధకం చేసుకొనేట్లుగా శ్రీరామ 
చం (దమూర్తి అను (గ్రహించుగాక ల స్వస్థి 


నేదునూరి కృష్ణమూ ర 
ణ అవి 


ను 


థఫాగవత నూర్గము 


భగవంతుడు భాగవతుల రూపమున దర్శన మిచ్చుచుం 
డును, భాగవతులు జీవుల రూపమున నున్న దేవుని దర్శించు 
చుందురు, అట్టి భగవర్ధర్శనము వలన వారు జీవులను (పేమిం 
చుట్ట ఆదరించుట, రక్షించుట, హితము చేయుట అ(ప్రయత్న 
ముగ వారినుండి జరుగుచుండును. భాగవతుల నుండి తానే 
వ్యక్ష్తమగుచు భగవంతుడే సృష్టి జీవులను రక్షించుకొనుచుం 
డును, లీలాపొాయముగ తమ నుండి భగవంతుడు వ్యక్త 
మగుచు ఇతరులను రక్షించుకొనుటను భాగవతులు దర్శించుచు 
భగవదై్యైభవమును అనుభూతి జెందుచు నుందురు. 


జీవుల రూవమున నున్న దేవుని సేవించుకొనుట కారణ 
ముగ భగవంతునకు భక్తుడు మిక్కిలి పియతముడు. లోక 
హితముగ జీవుల సేవ నొనర్పక జప, హోమ, తప, పూజాది 
కార్యకఠంమములను మాత్రమే సలుపు భక్తుల యందు భగ 
నంతుడు అతి _పసన్నుడు కాడు. మహాత్ముల జీవిత ఘట్టములు 
ద్రం ధర్మ సూక్ష్మమునకు అద్దము పట్టినట్లుండును. భాగవతుల 
కధలను వివరించుట [యనగ భగవంక్షుని యొక్క లీలలను 
వివరించుటయే, అట్టి కథలను (వాసినను, చదివినను. వినినను 
వ్యక్రి పునీతమగును. సతృ్పంకల్పములు అపియత్నముగ 
ఉద్భవించును. సత్కార్యముల, యందు మనసు ఉత్సాహ 
ముతో సశరీరముగ దుముకునుం 


భక్తి, జ్ఞాన వై రాగ్యములు భాగవతుల కధలను చదువు 
చున్నవ్వుడు అ్య్మపయత్నముగ అభ్యమగును, (పయత్నించి 
పొందు జ్ఞాన, వై రాగ్యములకన్న అపథయత్నముగా పొందుట 


[1 


యందు ఒక సులువు కలదు, అట్టి సులువు కలిగించు పికి 
[ప్రయత్నము పుణ్యమైనదే. ఐ, వి, ఎల్‌, ళాస్త్రిగారి ద్వారా 
భగవత్‌ సంకల్చముగ మరియొకమారు భాగవతులై న వాగ్గేయ 
కారుల జీవిత ఘట్టములు వివరిం పబూనుట చదువరులకు కలుగు 
జక అదృష్టము. తన భక్తుల చరితను భగవంతుడు తానే 
మరల మరల వా్రాయించుకొనుచు ముచ్చట పడుచుండును, 
కొన్ని కొత్త విశేషములు వ్య క్రము చేయుచుండును. కొన్ని 
సాధన రహస్యములను దేశమును, కాలమును బట్టి ప్రకాశింప 
జేయుచుండును. త్యాగరాజు కలీరు, తులసీధాసు, శ్యామ 
కాస్ట్రి ప్రభృతుల జీవిశములు తెలిసినవే అయినను మరల 
మరలఠఅ పిస్తావించినపుడు రుచికరమైన విషయములు వ్యర్త 
మగుచుండును. భాగవతుల చరితలు పరిపూర్ణముగ తెలి 
యుట యుండదు. తెలిసికొను వారి స్థితిని బట్టి యుండును, 
సంగీతము, భ క్తిజ్ఞానము కలిగిన శాస్త్రిగారి దృక్కోణము నుండి 
ఎన్నియో కొత రహస్యములు ఈ (గంథమున ప్రకాశము 
చేయబడినవి. భగవత్పంకల్పముగ ఇందలి పఏషయముళలు 
చదువరులకు కావలసిన పేఠరణను తప్పక కలిగించునని నా 
విశ్వాసము. ఇట్టి పుణ్య కార్యమును శ్రద్ధతో అలసట వెందక 
నిర్వ ర్పించిన శ్రీ శాస్త్రగారికి నా హృదయపూర్వక ధన్య 
వాదములు, 


కంబంపాటి పార్వకీకుమార్‌ 
జగర్డురు పీఠము 


ఆశంస 
చర్హ గణపతిశాస్త్రి 


పూర్య కాలములో గురుకులములుండెడివి, అందు గురు 
వులు విద్యను నేర్చెడివారు. విద్య అనగా *యయా తదక్షర 
మధిగమ్యతే సా విద్యా” దేనిచేత ఆ పరమాత్మ స్వరూపము 
తెలపబడునో అది విద్య అని పై సూక్సి చెప్పుచున్నది. అట్టి 
పరమాత్మను తెలుపు విద్యను గ్రహించి ఆచరించుచున్న గురు 
వులు గురుకులములలో నుండి అటువంటి విద్యను గోరువారికి 
చెప్పుచుండెడివారు. ఆ గురువులు అధీతి భోదొాచరణ (పచార 
ములు చేయుచుండువారు. అధీకి అనగా చదువుట, బోధ 
అనగా అర్థము తెలిసికొని (గహించుట్క, ఆచరణ అనంగా ఆ 
తెలిసికొన్నదానిని ఆచరణలో పెట్టుట, ప్రచారము అనగా తాను 
అఛరించినది జనులలో (ప్రచారము చేయుట ఇది పూర్వ సంప 
దాయము. ఆ గురుకులములలో జ్ఞానమున కే గాని ధనము 
నకు వదవికి ప్రాధాన్యము లేదు. 


ఏకాదశ సహసా9ణార యోఒన్నదా నాదినా భరేత్‌। 
సవ్వై కులపతిర్నామ వేద వేదాంగ పొరగః॥ 


ఏ గురువు అన్నదానము విద్యాదానము మొరలగువానినే 
ఏర్పరచి వానివే పదునొకండు వేల విద్యార్థులను భరింబునో 
అటువంటి వేద వేదాంగముల పారము పొందినవాడు కుఐపతి 
అని పెద్దలు చెప్పిరి, 

నేడు అట్టీ గురుకులములు పేరుకై[ీనను కేవు సరి గడా 
వాని సంగతిర్టై న కెలిసికొనలేకున్నారు. విద్యను అన్నమును 


19 


వికియించుట పొవమని పూర్వులన్నారు. నేడు నకిలీ గురు 
కులములు బయలుదేరి థనమున కే _పాధాన్యమునిచ్చుచున్న వి, 


ఇట్టి రోజులలో థ్రీ శాస్త్రిగారు ధనమునకే మ్యాతము 
స్థానము తేకుండ గాంధర్వ విద్యను నేర్చుట చాల సంతోష 
దాయకమైన విషయము. ఇవ్వుడు వేదాది విద్యలు కూడ 

ర్ధ్‌ సహితముగా నేర్చుకొనబడుటలేదు. అర్థము కానలయు 
నను భావము కూడ లోపించుచున్నది. అట్లే చాలమంది 
సంగీతజ్ఞులు కూడ కీర్తనలకు అర్థము భెవ్వుటలేదు. భక్తి 
భావమును గలిగించుట లేదు. అట్లుగాక శ్రీ శాస్త్రిగారు సంగీత 
జనకులము అను సేర సంస్థను స్థాపించి అర్ధము తెలుపుచు భక్తి 
భావములను గలిగించుచు అందరకు సంగిత విద్యా ప్రచారము 
చేయుచున్నారు. ఇటువంటి సంస్థలు ఇప్పుడు లేవనే చెప్ప 
వచ్చును, గ 1 


వేదములకు సంబంధించిన మంతిపుష్పము మొదలగు 
వానీని స్తోతములను భక్తి కీర్తనముఠఅను గూడ చెప్పుచు భక్తి 
జ్ఞానములను తెలుపుచుండుట గమనించదగినది, (వతి విద్యా 
ర్థికి అన్ని విషయములు తెలుపుచు పరీక్షించి పత్యేక శ్రద్ధ 
తీసికొని నేర్పుట చాల అభినందించదగిన విషయము, 


ఇప్పుడు ఠీ లక్ష్మణశాస్త్రేగారు అటువంటి విషయములను 
తెలుపుటకు రామభ క్తి స్మామాజ్య మను ఈ పుస్తకమును రచిం 
చిర. నదులన్నియు సముదిములో వేరునట్లు విద్యలన్నియు 


కత 


ఆ పరమాతానందములో చేరవలిను. సనక సనందనాది- 
మునులు జ్ఞానముద్వారా తరించితే నారద తుంబుర త్యాగ" 
రాజాదులు నాధముద్వారా తరించిరి. ఉపనిషత్తులు శబ్ద జ్ఞాన 

(బహ్మమును ' బోధించినవీ. " సంగితము' నాద్‌ "(బహ్మమును 

బోధించినది. "ఉపానపలు శబ్దముద్వోఠా గాని, నోదముద్వారా 

గాని వరమోశ్మనీ ఉపొసింవవలినున ఈ [గంథములో రామ 

భక్షి సామాంజ్యమును వివశిరిచుదేగకాటి "అనేక 'భ క్తుల చర్మితల 

లోని సంగతులు విశేషముగా కూర్చి దీనికి ఘునతను శ్రీ శాస్త్రిగారు 

ఆపాదించిరి, 


వీరు సంగీతముతో భక్తి క్ఞానములను జోడించి కబీరు 
రామదాసువంటి మహాభ క్తుల జీవితాలు విద్యార్ధులకు బోధిం 
చుచు ఈ సంగీత జనకులము ద్వారా" సేవ చేయిటే గాకుండా 
వాటీని తెలుపునట్టి ఇట్టీ రామ సా(మాజ్యము వంటి ఉత్తమ 
పుస్తకముల ద్వారా భగవంతుని ఉపాసించుచున్నారు, ఇల్లే 
వీరింకను భక్తి"జ్ఞానము లను బోధించి సేవ చేయుటకు "భగ 
నంతుడై న శ్రీమన్నారాయణుడు సర్వవిధముఠ శ్రీ శాస్త్రిగారిని 
అను[గహించుగాక అని ఆశించుచున్నా ను. 


శా (0) 


థ్రీ శారదాదేవ్య్యై నమః త్రీ ఆంజనేయస్వామినే నమః 


రామభక్తి న్యామాజ్యం 
గురు ప్ర సంగము 


గురువు $ థ్రీ క్యాగరాజ స్వామివారు పిసాదించిన కృతి 
సముదాయం ఒక పాలసముద౦ం వంటిది. ఆ క్షీర సాగరాన్ని 
తరచిన కొద్ది అందులో నుండి అద్భుతమైన సంగీత-సాహిత్యాది 
నిగూఢములు గోచరిస్తాయి. వారి కీర్తనలలోని పరమార్థం 
మానవాళిని దుష్కృత్యముల దరిజేరనీక ఆధ్యాత్మికానందమును 
ప్రసాదించుబయే, “గీతార్థము_సంగీతానందము యీ తావున 
చూడరా-ఓ మనసా! సీకాపతి చరణాబ్టము లిడుకొన్న వాతా 
త్మజునికి భాగ తెలుసురా!” అని అయ్యవారు సెలవిచ్చిరి. 
భక్రిజ్ఞాన వై రాగ్యముఅను సంగీతముతో మేళవించి పర 
బ్రహ్మను తనివితీర సేవించే సాధనను ఒక మహత్తర యోగంగా 
అనుభవించి, భక్తుఖకు, సంగీత పిపానువులకూ మార్గదర్శియై, 
అవాతాత్మ జుడు చిఠంజీవీయైనాడు, అటులనే శ్రీ త్యాగరాజ 
స్వామివారి భావ తోద్ధివక కృతి సంగీతంలో వెలువరింవ బడ్డ 
వాక్కులు .[శోతఅ, గోయపుల మనోవీధుల్లో దివ్య శిల్పాల్ని 
సృష్టించి, నెలకొల్చి, అనందసిద్ధి కలిగించి, అధ్యాత్మిక వైభవ 
ముతో అజరామరములై నవి 


అట్టి శ్రీవారి కృతులలో మకుటాయమానమై ఘనరాగ 
సంచరత్న శీీర్తనలుగా ప్రసిద్ధి జెందివ “జగదానందకారకొ, 
“దుడుకుగల”, *సాధించెనేగ్క *కనకన రుచిర్నొ *ఎందరో 
మహాను భావులు” అను ఐదు కృతులు తెలుగు నుడికారంలోని 


లి 


సొంపులు, తీపి తమలో అంతటా నిండేటట్లు సంతరించుకొని 
భావార్థ సుళోభితారైై న మధు గుళికలు, ఇందలి సంగిత శైలి 
అపూర్వము, చరణములలోని స్వర ప్రసారము న భూలో, 
న భవిష్యతి, కర్ణాటక సంగిత విపంచంలో హేమాహేమీ 
లందరూ ఈ ఐదు “కృతుల్నీ మేనులు మఠచీ, మనసు లగ్నర 
చేసుకొని ముక్త కంఠాలతోో భభ _శ్రిభోవళి ' వెల్లి విరిసిటబ్లు 
గౌనం చేయడమే త్యాగరాజ స్వామిపారి త పాటించే 
బడుచున్నది, 


ఈ పంచరత్న కీర్తనలలో మొదటిదైన జగదానంద 
కారక అను కృతి సంస్కృత సమాసొఅతో నిండి పద ప్రయో 
గంలో వీఠికున్న వితిభను బహుళంగా చాటుతుంది, స్వామి 
వారు ఈ కృతిలో థ్రీరామచందుని అష్టోత్తర శశదివ్య నామము 
లవ్యేకేర్రించినప్పటికీ రామాను[గ్రహము కలుగకపోవుటచే వ్యధ 
జెంది రెండవ కీర్తనయందు “దుడుకు గఠ నన్నే దొరకొడుకు 
టోచురా!ి అని దుఃభించిరి. ఈ సందర్భములో వారు చేయ 
రాని దుష్మృృత్యములిన్నో చేసినట్లు అపషొదించుకొని తన్ను 
కానిందించుకొనిరి, మూడవ కీ ర్రనయందు ఆ దేవదేవుని లీలా 
వ్వైరుధ్యమును ఈ విధముగా చెననమునందు తర్కించుకొని 
నిందాస్తుతి జేసీరి (రామావతారమందు) బోధించిన సన్మార్గ 
వచనముల (కృష్టావతారమందు) బొంటిజేసి, తాపట్టిన పట్టు - 
సాధించెనే ఓ మనసా।ః అని వ్యధ జెండీరి. ఇందు దేవకి వసు 
దేవుల నేగించిన వీధము గోపికల మనోరథ మొసంగని వై నము 
మొదలుగా గల కృష్ణావతార సన్ని వేశముల యందలి లీలలు 
రామావతోఠమందు బోధించిన సన్మార్ల్గవచ వములకు భిన్నముగా 


క 


నుండి వాటిని బొంకుజేసి నట్లు నిందింప అ పర మేశ్వరుడు తనకు 
దర్శనమిచ్చి *సద్భ క్తుల నడతలిట్ల నెనే.అమరికగా నా పూజ 
కొనెనే-నిముఖులతో జేరబోకుమనెనే- వెతకల్గిన తాళశుకొమ్మనెనే” 
అని హితబోధ చేసినట్లు చెప్పికొనిరి. నాల్గవ కీర్తన యందు 
దర్శనమిచ్చిన ఆ దేవదేవుని *కనకన రుచిరా” అని కీర్తించుచూ 
ఆ పర మాత్ముని సుందర రూపమును బహు విధముల కొని 
యా'డిరి ఐదవదగు ఎందరో మహానుభావులన్న కృతియందు 
అనేక విధముల భగవంతుని పూజించి సాకౌత్కరింవ జేనుకొన్న 
నుహానుభొవులను స్మరించి వందనము గావించిరి. ఈ వంచ 
రత్న శ్రీర్తనల శ్రవణము, గానము ఒక మహా యోగము, 
తపస్సు, మోక్షదాయకము. 


శిష్యుడు; ఈ పంచరత్న కీర్తనలయందు నాకు కొన్ని సం 
శయములు గలవు, వాలిని నివృత్రిచేయ ప్రార్ధన, 


గురువు ; అవశ్యము! 


శిష్యుడు £ ఈ పంచరత్న కీర్తనలయందు స్వర _ సాహీత్య' 
ముల శైలి విడివిడిగా పరిశీలించినచో మహోన్నత మైనదె, 
ఆ రెండింటినీ జోడించినప్పుడు స్వరముల విచ్చే దము సాహిత్య 
భావమును అనుసరించి రేకపోపుటచే 'గానము చేయునప్పుడు 
సాహిత్య సౌందర్య దర్శనము క్లిష్టతరమగుచున్నది. ఉదా 
హరణకు “ఎందరో మహాను భావులు” అన్న పంచరత్న కీర్తన 
లోని ఆఖరి చరణమును పరిశీలింపుడు, 


శి 


ఉభ్ధాగ్త వత రామాయణ గీతాదిశృతి స్త్ర పురా ణపుమర్శ ములస్‌ 
శివాది షణ్మతముల గూఢములన్‌ _- ముప్పది ముక్కోటి సురాం 
తరంగముల భావం బులనెరిగి భావ రాగ అయాదిసొఖ్య ముచే 
చిరా యువుల్‌ గలిగి నిరవధిసుఖాత్ముల్లై త్యాగరా జాస్తుల్టై నవా 
1రెందరో। వ్‌ 


ఇలాగే మిగిలిన పంచరత్న కీర్తనలలో గూడ సాహిత్యపు విరు 
పులు భావానుగుణంగా వినపడవు. దిని విశేషమును తెలుప 
పార్ధన, 


గురువు 1; సంగీత రచనలో విభిన్న స్వరముల కూర్చుచే 
విభిన్న భావము, రసోతృ్తి కలుగుచున్నది. త్యాగరాజ 
స్వామి ఛఈ పంచరత్న కీర్తనలయందు తాను చెప్పదలచుకొన్న 
థావమును స్వర లిపితో వ్యక్తపరిచి తరువాత దానికి సాహిత్య 
మును జతచేసి ఆ భావమును ద్విగుణీకృతము జేసినారు, 


ఇవ్వుడు నీవు ఉదాహరించిన చరణము యొక్క స్వర- 
సాహిథ్యములు పరి శీలింపుము ; 


శతి పనిసరీ నిసరిగరి! ర్హీ సొ సనివ మవనిస రీ పని; 


ఖా గవళరామా, .యజణ గీతాది శృతిళా స్ర్రపురాణపు 
పొ రిసరి గరిస నిసరిమపని। పొ పమరీ_పామరిరి నిపపా। 


మ ర్మముఠన్‌ శివాది ష ణృతముల గూఢములన్‌ ముప్పది 
ముక్కో =. 


“సనిపారికి సనివప పొపా గరి। రిగడి రిరిఠీ గరి గం లీరి; 
టీ సురాంతరంగముల భావంబుల గెరిగి భావరాగలయా దిసౌఖ్య 


సస్తా పపొ, రికీ గరిపనీ వనిసరి సాససా _ పాపపా _ 665 
ముబే చిరా యువ్లల్‌ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజా పులె 
గరిసని 1! ఎందరో! షా 
నవా; 

*భ్రాగవత, రామాయణ, గీతాది"” అను వద సముదాయపు 
స్వరలిపిని వరిశీలింపుము. జక వక్త విభిన్న వస్తువులను 
పేర్కొనునపుడు పతి వస్తువు యొక్క మొదటి అక్షరమును 
ఉచ్చ స్వరముతోను తరువాత అక్షరములను కింది స్వరముల 
తోను ఉశ్చరించి ఆయా వద విచ్చేదనము ప్రిస్ఫుటము 
గావింతురు. ఇక్కడ “భాగవత _. రామాయణ - గితొ అను 
మూడు వదములందలి మొదటి అక్షరము *రీ" అను స్వరముతో 
పా౦రంభింపబడి మిగిలిన అక్షరములు మందిస్వరములో కూర్చ 
బడినవి. వేదవాబ్బయమగు మంత్రిపుష్పము పరిశీలించినచో 
ఈ విషయము అవగతమగును. “సబ్రహ్మా సశివ్త సహర్తి 
స్పేన్ధ్రుణ- ఆను _పయోగమందు ఆరం భాక్షరములు స్వరితమం 
దును అం త్యాశ్షరములు “అనుదాత్త” మందును కూర్చు బడినవి, 
“ఆది_ (శుతి- శాస్త్ర - పురాణపు- మర్శములన్‌” ఈ పదములకు 
షభం నుండి నుం[ద పంచమం వరకు గల అవరోహణ-ఆరో 
హణ స్వరములన్నిటినీ (పయోగించి వాని విస్రృతమును వ్యక్త 
పరిచి.మర్శ్మములన్‌ అను మాటను మంది పంచమమందు కేం 
[దీకరించి. మర్మములను బెన్ముదిగా మాట్లాడవలెనను స్ఫూర్రి 


౧0 


| 


కలుగజేసిరి. *శివాది షణ్మృతముల” అను మాటలో షణ్మత 
ములు అనుదానిక్షి “నిసరిమపని” అను షట్‌ స్వర స్థాయిని 
(పయోగించి మహానుభావుల విజ్ఞానపు లోతును చెవునపష్పిడు 
“మర్మ ముల” అన్నప్పుడు మంద్రిపంచమమును వాడి *గూఢ 
ములస్‌” అను తర్వాత ప్రియోగమందు మధ్యపంచమమువాడి_ 
న్వరమును కీవివరిచి వారి విజ్ఞానాన్నత్యమును వెల్ల డించిరి. 
“ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులొ అను 
పదములయందు “ముప్పది ముక్కోటి” అను శబ్దములో “కో” 
వ మాటను ఇ శ్తిపలికి ఆ సంఖ్యయొక్క వఏత్ష్యేకతన ను తెలిపి 
సురాంతరంగముల” అనుదానిని తారస్థాయిలో ఇమిడ్చి దేవ 
తల స్థానమును సూచించుచూ- భావంబులు అనుదానిని మధ్య 
పంచమములో ఇమిడ్చి *సురాంత రంగముల భావములి 
యొక్క బెన్నత్యమును చూపించి ఈ బౌన్నత్యమును “ఎరిగి 
అన్నమాటకు తార్థాయి రిషభం వాడీ “భావ. రాగ-లయాది- 
సౌఖ్యముచే _ చిరాయువుల్‌ గలిగి” అనుదానికి స్వర కూర్చు 
నందు తారస్థాయి రిషభమునుండి మధ్యమ్థాయి రిషభమునకు 
తిన్నగా వచ్చి. -షడ్డమ-వంచమ జీవ స్వరములు (వమోగించి 
సంగీత శాష్త్రమందలి జీవస్యర వియోగములవే కలుగు సౌఖ్య 
మును వ్య క్రపరిచి *చిరాయువుల్‌” అను ఆశీర్వచన పయోగ 
మును తారస్థాయి రిషభమందు ముగించి సంగీతొన్న త్యము ను 
బహుళముగా చాటి చెప్పిరి. “భా వ-రాగ-లయా దిసౌఖ్యమ చె మెం 
చిరాయువుల్‌ గలిగి” అన" మంచి భావము. రాగము-_ తాన 
ముతోకూడిన సంగితము కబ్దజేయు సమాధిస్థితి న 
కలుగజేయును. ఈ పద (పయోగ మందున్న స్వరవలు 


ససాంవపా రిరీ (గరిసని _ పనిసర్సి సాససా_పావపాంరీరిరీ 
(గరిసన్సి, ఆరోహణ కంమమందున్న జీవ స్వరములు స్వర 
తృుయములు కాగా అవరోహణయందున్నవి స్వర వంచకములు. 
జీవస్వర సంయోగముబే ఉద్భ వించునది (సణవనాదము, భగ 
వంతుడు (పణవనాద స్వరూపుడు. స్వరతయము సూచించు 
నది ముల్లోకమందలి (సణవనాదము కాగా స్వర పంచకము 
సూచించునది పంచ భూతాత్మకమయిన బీవిచే ఉద్భవించు 
ప్రణవనాదము. రాగమందలి వ్రణవనాదోత్ప తికి మూలాధార 
మయిన జీవ స్వరములు ఆరోహణ _ అవరోహణ [కమములో 
ప్రయోగించి ఆ పం)ణవనాదోత్ప క్రిచే కల్గు సౌఖ్యము ఆయుర్భా 
గ్యమును పెంపొందించి నిరవధి సుఖము (మోక్షము) కలుగ 
జీయునని చెప్పిరి 


ఈ విధముగా ఈ స్వరములు తమకు తాముగా జక 
భానమును వ్య క్రపరుచును, దానికి సాహిత్య భావము తోడై 
నప్పుడు ఆ రసానుభూతి వర్ధనాతీతము, ఈ అనుభూతిని పొంద 
వలెనన్న సంగీత మందు కొంత పరిజ్ఞానము, పిజ్ఞ అవసరము, 
ఇదే విధముగా వారి ఘనరాగ పంచరత్న ములందు స్వర సము 
దచాయపు పరిభాష విసృతముగా ప్రయోగించబడుటచే అవి 
మేటి పంచరత్నములుగా భాసిల్లి నవి. 


శిష్వుడు ; గురువుగారూ! త్యాగరాజ స్వామివారి రచనలను 
ద్య్రొక్షొపాక రచనలుగా పేర్కొంటారేః మరి జగదానంద కారకా 
అను పంచరత్న కీర్తన యందునూ, మిగిలిన పంచరత్న 


గి 


కీ రనల యందునూ, స్వామివారి శైలి నారికేళ పొఠకములో 
నున్నది గదా! దీని వివంణ తెలువ పార్ధన. 


గురువు ; త్యాగరాజస్వామివారి రచనలు బహుళముగా దా౦క్షా 
పాక రచనలే, అయితే వారి కాలంలో వారి సమకాలికులు 
(స్వామివారి ప్రతిభ వెల్ల డీకార పూర్వము) వారి (పజ్డా ఫొట 
వనులను కించపరచుచూ సంభొషించుకొనుచుండ అట్టీ వారి 
సంభాషణలు విన్న వారి శిష్యులు వ్యధజెంది గురువుగారికి ఆ 
విషయమును విన్నవించిరి. అంత త్యాగరాజస్వామి చిరు 
నవ్వు నవ్వి “జగదానంద కారఠ” అను మొదటి పంచరత్న 
కీర్చనను క్లిష్టమైన సంస్కృత సమాసములఅతో పొడి వారి 
విమర్శలకు తాళము వైచిరి. అందుచే ఈ పంచరత్న కీర్తనల 
యందలి సాహిత్యము పిత్యేక శైలిలో కొనసాగి మిగిలిన 
కృతులనుండి భిన్నశ్వము నొంది వారి రచనలన్నిటీ యందు 
మకుటాయమైనవి. 


శిష గడు *ఏంద్రరో మహాను భావులు” అన్న కీర్తన యొక్క 
సం ందర్భము తెలువ పొ్రర్థన : 


గురువు ; తిరువాన్కూరు రాజ్యమున రామమంగళ (గామ 
నివాసియగు “షట్కాల గోవిందమారార్‌ * త్యాగరాజు దర్శనము 
చేసి “చందన చర్చిత” అను జయదేపుని అష్టపదిని ఆరుకాలము 
లలో పాడి అసమాన పాండ్రిత్యమును | సదర్శించగా త్యాగం+జు 
పులకితాంగుడై “ఎందరో మహానుభావులు” అను కీర్తనను 
పొడినట్లు కొందరు చెప్పుదురు 


త్యాగరాజు గురువుఠి ఆదేశానుసారం గురు సన్నిధిలో 
అనేకులగు భర్త శిఖామణులు, పొండితీవిభవ సంపన్నులు, కపి 
పుంగవులు ఉవవిష్టులె యుండగా వారి నుద్దేశించి “ఎందరో 
మహానుభావులు” అను కేీర్రన పాడినట్లు మరికొందరు చెప్పుదురు 


గంగాతీర మందున్న రామదాసు యను ఒక భక్తునికి 
శ్రీరామ చంద్రుడు దర్శనమిచ్చి త్యాగరాజు దర్శనార్ధమై 
తిరువయ్యూరు వెళ్ళమని ఆజ్ఞాపించెనటం భగవంతుని ఆజేశాను 
సారము ఆ రామభక్తుడు త్యాగరాజస్వామిని దర్శించి వారి 
సన్నిధిలో గానంచేసి తన స్వప్న వృత్తాంతము స్వామివారికెరుక 
పరచెనట, ఇట్లే కొశీక్షీత్సము నుండి రామభ క్తుడై న గోపీవాధ 
భట్టాచార్య అను (ప్రసిద్ధ హిందుస్తానీ సంగీత విద్వాంసుడు 
త్యాగరాజస్వామివారి గానము వినగోరి థిరువయ్యూరు వచ్చి 
మేను పులకరించు గానము చేయగా త్యాగరాజస్వామి, తవు 
గృహమునకు రామభ క్తులు, మహి విద్వాంసులు శ్రీరాముని 
చేతనే టపేరిశుల్లై పలువురు రాగా జూచి సంతోషముతో *ఎందరో 
మహానుభావులు అన్న శ్రీరాగ కీర్తన, విదులకు మొక్కెద 
అను మాయామాళవ గౌళకీర్తనం “రామభక్తి సామా?జ్యం” 
అను వద్ధ బంగాళ రాగకీర్తన బాడి రామభ క్తులను కొనియాడిరి. 


మొత్తంమీద (పథమముగా వారు ఈ పంఛరత్న కీర్త 
నను వీ సందర్భములో పాఢథినన్తూ వారు అనేక సందర్భము 
లలో ఈ కృతిని సందర్భోచితముగ గానం చేసినట్లు ద్యోతకమగు 
చున్నది 


వటి 


శిష్యుడు 1 *రామభ కక్రి సామాజ్యం” అను శుద్ధ బంగాళ కృతి 
యొక్క వివరణను విపులముగా కిలుప (పార్ధన, 


గురువు £ అ కృళతియొక్క సాహిత్య మీ విధముగా యున్నది; 
శుద్ధ బంగొళ రాగము _ ఆదితాళము. 
(22వ మేళకర్తయగు ఖరహరపి్రియ రాగజన్యం), 
పల్లవి; రామభక్తి స్‌ | మాజ్య-మేమానవులకబ్బెనో మససా 
కిరామ॥ 
అనువల్ల వి; ఆ మానవుల సందర్శన-మత్యంత (బహ్మానందమే 
॥1రామ॥ 
చరణము : ఈలాగని వివరించలేను.చాలా స్వానుభవ వేద్యమే 
లీలాసృష్టి జగతగయమను - కోలాహల త్యాగరాజ 
నుతమగు ॥రామ॥ 


భగవ త్తత్వమును నిరూపించుటకు అనేకుల్తైన మహ 
నీయులు అనాదీ కాలము నుండియును వియత్ని ౦చుచుండిరి. 
భగవ_త్తత్వమును కొందరిట్ల నిర. భగవంతుడు విగళిత వేద్యాం 
తరుడు. వేద్యము అనగా తెలియదనగిది ఏది తెలియ దగి 
నదో అది జారి పడిన తరువాత కలుగు అనుభూతియే దివ్య 
తత్వము అట్టిదే _బహ్మానందమున్తూ బిహ్మా నందము నిరూ 
వణము చేయలేని విషయము, నిర్వచింపరాని మనస్థితి. 


100 మానుషానందములు = మనుష్య గంధర్వానంద ము. 
100 మనుష్య గంధర్వానందములు = 1 దేవ గంధర్వానందము. 
100 దేవ గంధర్వానందములు = 1 పితృ దేవతానందము, 


. 


[00 పితృ దేవతానందములు, = 1 ఆజానజదేవ తానందము 
100 ఆజానజదేవతానందములు = 1 కర్మ దేనతానందము. 


00) కర్మ దేవతానందములు = 1 దేవానందము, 

101 దేవానందములు = 1 ఇంద్రానందము. 

100 ఇందాానందములు = 1 బృహస్పత్యానందము., 
100 బృహస్పత్యానందములు జ & (పబాపత్యానందము, 
100 (పజాపత్యానందములు జ శీ (బహ్మానందము, 


మానుషొనందమన యువకుడును, సాధువును, దిఢిష్టు 
డును, బలిష్టుడును నగు నొక మహారాజు పొందునట్టి యానం 
దము పైన జూపిన లెక్కను బట్టీ చూడగా 100, 00, 60, 00 
00, 00, 80, 00, 00, 00 (ఒక లక్ష కోటి కోట్లు) మానుషానందము 
లయినచో నొక్క బిహ్మానందమగునని సాక్షాద్దుష్టలును, (బం 
హ్మిష్టులును నగు మహర్షులు వాకొనిరి, 


త్యాగరాజస్వామివారు పై కృతియందు ఈ బిహ్మానంద 
మునే (వస్తుకించిరి, రామభక్షి సా్యామాజ్యము వీ మానవుల 
కట్చెనో అ మానవుల సందర్శనము అత్యంత ఖిస్మానందమని 
సెలవిచ్చిరి.  సామాజ్యము అనేక రాజ్యముల ఏకీకృతిగా గల 
జక పెద్ద రాజ్యము, రామభక్తి జక మహా సా్యమాజ్యము 
అది పుణ్యాత్ములయిన మహానుభావులకు మాత్రమే అభించు 
సంపద, అట్టి మహా పురుషుల సందర్శనా సాంగత్యములు 
కలిగినవారు ధన్యాత్ములు, అది వారికి బిహ్మానందము కల్షిం 
చును. *అత్య౦త బ్రహ్మానందము” అన్న త్యాగరాజులవారి 
మాట వారి అనుభూతికి నిదర్శనము, = 


12 


సాధు సాంగత్యము సర్వ సంపద్‌ (వదము, రామ 
భశ్రియే మహా స్మామాజ్యముగా కల్గిన ఉత్తముల సాంగత్యము 
కలిగింపలేని సంపద వఏముండును? సంపదలకు అవశ్య ఫలి 
తము ఆనందము కదాః అది వట్టీ అనందము కాదు. అట్టి ఉత్త 
ముఠ సందర్శనము బిహ్మాంనదదాయకము, అనగా సృష్టి 
యందుగల నమస్త సంపదలూ కల్గింవనేరని ఆనందము ఈ 
ఉత్తముల సొంగత్యమున కల్గును. అట్టి బిహ్మా నందము 
ఇప్లుండును అని తెలియజెప్పుట అసాధ్యము. ఈలాగని వివరింప 
వేను అన్నమాట యొక్క అభిపొాయమిదియే, మరి ఈ (బహ్మా 
నందము ఎట్ట్లుండును? అని వితర్కించుకొనిన సాధు సంగము 
వలన అట్టి స్థితి కల్గునని చెప్పినారు. మరి దానీ స్వరూప 
స్వభావములు ఎట్లుండును? ఇది యొక వాక్కులకండని స్థితి. 
అవర్ణనీయము, ఒక అను భూ &, అనుభవైక వేద్యమే గాని 
వాచామ గోచరము, 


వ్యాసమహర్షి మహాఖాగవతమును రచించెను, అది భగ 
వంతుని యొక్క అవతారముల కథ _ అధ్యాత్మిక నిధానము 
ఈ గ్రంథమున అనేకులు వ్యాఖ్యలు (వాసిరి. వాటీయందు 
శ్రీధరీయము [ప్రొమాజబిక వ్యాఖ్యగా పెద్దలు చెవుదురు. 
వోతనామాళ్యులు భాగవతమును తెలుగు వద్య, గద్యములలో 
అనువదించిరి. వ్యానమహర్షి సూ (శ ప్రాయముగా అందించిన 
విషయమును మాత్రము చెప్పి ఈయన తృి పడలేదు, 
పాఠకులకు వ్యాసుని హృదయమును అందించుటకు కొంత తమ 
స్వకపోల కల్పనములు కావించిరి. ఎక్కువ పట్ల శ్రీధరీయ 
వ్యాఖ్యను నూడ యథాతథముగా భాగవతమువలె అనువదించిరి. 


13' 


ఇటు చేయుట వలన మూలముకంటె అనువాదము చాలా' పెరిగి 
ల 

నది, భగవ త్తత్వ నిరూవణమునందు పోతరాజు' త్యాగరాజులు 

పడిన [శమ ఇట్లు ఏకీభవించుచున్న ది, 


(ఆధునిక యుగమున భాగవత మార్గమున సేవించుచు 
దైనందిన జీవితమున భగవదనుభూతిని అంద జేయుటకు 
కుఅపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులు [1078.19084నడువు భాగవత ' 
రహస్య. _వకాశమును 18 సంపుటములుగా 'వ్యాభ్యానించిరి 


ఇది లీలా సృష్టి, భగవంతుడు పురుషుడు, పకృతి స్త్రీ 
తత్త్వము, భగవంతుడే: లీలార్థము సృష్టిగా పరిణమించెన్ను 
ఈ జగత్రియము కోలాహలమందుము. జగత్తు సృష్టి,. స్థితి. 
లయముల రంగము, అణుక్షణమును' ప్రకృతి యందు ఈ 
సృష్టి స్థ సికతి లయములు జరుగుచుండును, (వకృతి'అంతయూ 
పుట్టుట, మరొకథిగా పరిణమించుట. గిట్టుట అను* కార్యముల 
క్రోలాహలవంతము అయియున్నది.- ఫెట్టి లీలా సృష్టి అయిన 
జగత్త్యయమునందు కల. శోలాహల స్థితియొక్క. వరమార్థము 
రామభ క్రి. సామ్రాజ్యము అను'సంవద గఅ పెద్దల: సాంగ్‌త్య. 
మున సాధారణులకు అర్ధవంత మై. వికాశించునుం 


ఈ- సారాంశము తెలియజెవ్పు. వృయత్నము కంటె ఈ 
బి)హ్మానందానుభూతి' పొందినవారి అనుభూతులు- _బెవ్చుట వలన' 
ఎక్కువ' తెలియిజెన్వుటకు చేయ ప్రయత్న మగును. ఈ* కృతి 
రామభ క్తుడై న. “గ్లో ప్రీ నాధ; భట్టొచార్య అను: ప$ిసిద్ధ హిందు 
సొనీ సంగీత విద్వాంసుడు త్యాగరాజస్వామిని వర్శించినప్పుడు: 
పెలువడిన. అమ్మత *ర్సురి.. 


శశ 


శిష్యుడు : థీ గోపీనాధ భట్టాచార్యులుగారి వివరణను తెలియ 
జేసి ఈ సన్నివేశమును విపులముగా తెలియజేయ ప్రార్ధన, 


గురువు ; భారతదేశమండు కా శీక్షితిము పురాతనమైనది, 
సనాతన ధర్మమునకు అది శ్రేండిము. విద్య లన్నింటికినీ 
ఆటపట్టు, పూర్వము కాశీసట్టణమున విద్య నభ్యసించినవారిని 
మహా పండితులుగా గుర్తించెడివారు. ఈ ధార్మిక కేందుడు 
చుట్టునూ అనేక పురాణములు, గాధలు ముడివడి యున్నవి, 
సమస్త శాస్త్రాధ్యయనములకునూ వేదికయై సిపాసువులకు 
జ్ఞాన ప్రదాత అయినది కాశీ పట్టణము, వ్యాసర్షి మొదలు 
నమస్త వేద బుషులకు ఇది శుద్ద్ధాశేందిము. విశ్వేశ్వర 
అన్నపూర్జాంబలను సేవించి వీరందరునూ తరించిరి, సమస్త 
కళలకునూ ఆలవాలమైన ఈ కాశీ క్షేతోమున పదునెనివిదవ 
శతాబ్దపు టుత్రరార్థమండు గోపీనాథ భట్టాచార్యులు అను జక 
బెంగాలీ బ్రొహ్మణుడుండెడివాడు, ఈయన తుఠఅసీదాసు శిష్య 
(పశిష్య గణములలో నొకరు. గొప్ప రామభక్తుడు. సంగీత 
విద్యా పారంగుడు, హిందూస్తానీ సంగీకము నందు విశేష 
పాండిత్యమును గణించి ఎందరో శిష్యులకు జ్ఞానఖిక్ష పెట్టినాడు. 
పరమ పొవనమైన కాశీ క్రేతిమును దర్శించి తదనంతరము 
రామేశ్వరము దర్శించి వారి వారి కర్మ బంధముల నుండి 
విముక్రి పొందగోఠుట సనాతనమైన ఖారతీయ ఆచారము, 
అందుచే అనేకులు కాశీ క్షీత్తిమును దర్శించినప్పుడు అట గల 
గోపీనాధ భట్టాచార్యునీ దర్శించి వారి గానామృతమును బెవు 
లార గోలి తరించెడివారు,. అట్టి యృాతికుఖలో అనేకులు 
దాక్షిణాత్యులునూ ఉండెడివారు, 


1ఫ్‌ 


అదే కాలమున దక్షిణదేశమందు తిరువయ్యూరు గామ 
మున త్యాగరాజస్వామి రామతారక మంతోపాసకుడైై నార 
దానుగ్శవా (పొప్తిచే సంగీత మర్మములను ఎరిగినవాడ్లై గొప్ప 
సంగీతవేత్తగా ఖ్యాతిచెంది యుండెను, మహా భక్తుడగు 
త్యాగరాజు రామకృవకు పొతుడై అనేక అద్భుత కార్యము 
లను చేసి కీర్షివంతుడై నాడు, త్యాగరాజస్వామివారి మహిమలు 
కీర్ణి కాశీక్షే తమందలి గోపీనాధ భట్టాచార్యులకు అనేకులగు 
యాతిికులు చెప్పిరి. ఒకనాడు స్వప్న మందు శ్రీ భట్టాచార్యు 
నికి థ్రీరామచందుడు సాక్షొత్కరించి త్యాగరాజ స్వామివారి 
దర్శనము చేసి వారి సంగితమును వినుమని ఆజ్ఞాపించెను. 
ఆ దినములలో _వయాణ సౌకర్యములు తేవు, సుదూర ప్రదే 
శములను సైతము కాలినడకనే చేరుకొనవలిసి యుండెడిది, 
అనేక కష్టములకోర్చి గోపీనాధ భ ట్గొచో ఠ్యులు ఎట్ట కేలకు 
తిరువయ్య్యూరు చేరిరి. 


అది ఏకాదశీ వర్వ దినము. ఆ దినమున త్యాగరాజ 
స్వామివారి గృహము సంకేర్రనాదులచే ప్రణివనాద పూరిత మై 
భగవత్సాన్నిధ్యమును కల్గియున్న డి. త్యాగరాజ స్వామి, 
శ్యామశాస్త్రి వంటి మహానుభావులే గాక అనేకులైన సంగీత 
విద్వాంసులతోను, వాద్యకారులతోను, శిష్యులతోను, సంగిత 
రసాస్వాదకులై న లెక్కకు మిగిలిన సదస్యులతోడను ఆ ప్రదే 
ముశ నిండి ఓంకార ధామమై భాసిల్లుచున్నది. మహానుభావు 
లైన త్యాగరాజస్వామి శ్యామకాస్రిగారలు పాడుచుండ వారి 
శిష్యులు బృందగానము సేయగా వెలువడు నాద తరంగములు 
సమ్మోహన వెల్లువర్లై (శోతల నచేతనులుగా నానరించి ఆవర 


[16. 


మాత్ళుని లీలా వ్లైదుష్యమును నెరుకవరుచు చున్నది... అట్టి 
మహత్తర సమయమునందు గోపీనాథ భట్టాచార్యులు త్యాగరాజ. 
స్వాములవారి. గృహమున కేతెంచిరి.. అచట. కాలిడినదాది గోపీ 
నాధునకు దైవ సాన్నిధ్యానుభూతి కల్లి వారందరితో కలసి 
ఒడలెరుగక: సంకీర్తన చేయ దొడంగిరి. గానమువే తాదాత్మ్య్య, 
మును జెందిన గోపీనాథ భట్టాచార్యులు _ అచట నున్న ఎిల్లరి 
దృ న ఆకర్షించ్చిరి. సంకీర్తనానంతరము త్యాగరాజస్వామి. 

గోపీనాధుని “ప్రత్యేకముగా పొడమని కోరీరి,. వారి శోరికను 
మన్నించి. గోపీనాధ్‌, దుర్గారాగమును అద్భుతమైన హిందుస్తానీ: 
సంగీతపు బాణీలో,. విళంబీత, 'మధ్య,. దృతకాలములందు అలా 
పెంచి తిస్థాయి సంచారములళో' ఆ.రాగమును చ్మిత, విచిత) : 
గతులలో' నడిఫీంచి. పొడ. దొడంగెను. అ.చట.నున్న మవి 
విద్వాంసులై న వాయిద్యకారులు వారి గానమునకు సహకార. 
మందించుచుండ. గోపీనాధునకు అమితోత్సాహము కలిగి స్రీష్టం. 
సంక్లిష్ట సమాసములతో గూడిన స్వర కల్పనలు, తాళగతులు 
ప9దర్శించ. ధాడంగెను. అచట. నున్నవారెల్ల రూ అ అధ్భుత: 
గానమున్లకు. ముగ్ధులై ఒడలెరుంగక వ్రైతన్య హీనులై 6: ఆ- 
విధముగా వారిగానము. వేకువజాము వరకూ సాగివది, ఆ. 
పాడుచున్నవారు కాశీక్షేతం నివాసియగు మహాసంగీత విద్వాంసు. 
జైన గోపీనాధ: భట్టాచార్యులు అని' తెలిసి. వారి స్వవ్న వృత్తాం. 
తము విన్న వెంటనే త్యాగరాజ స్వామివారి. ఆనందము 
“అవధులు దాటినది', వారి సంగీత ర్వురి. మవి [(వ్రవాహమై . 
అచట నువవిస్టులెన వారినందరినీ ఆనందామృత డోలికల పరవ 
శ్విపజేసినది,. ఆ సమయమందు త్యాగరాజస్వామి. గానము. 


వ? 


చేసిన కృతియే *రామభ క్తి సా్మామాజ్యమే మానవుల కట్చెనో 
మనసా; ఆ మానవుల సందర్శన మత్యంత , బహ్మానందమే _ 
ఈలాగని వివరించలేను చాలస్వానుభ వ వేద్య మే...” 


ఈ కృతిని త్యాగరాజస్వామి గానము చేయుటకు 
పూర్వము “వద్ధ బంగాళి రాగమును విసృతముగా అలాపించి 
కృతిని సవివరముగా భావ, రాగ సంగతులతో సమ్మేళశనమునేసి, 
అపూర్వశ్లై లిలో నెరవు, స్వర [వస్తారము చేయుచూ. శోతల 
మంత ముగ్గుల గావించెను. వెను వెంటనే శ్రీ భట్టాచార్యులు 
మహదానందభరితులై థ్రీ స్వామివారు పాడిన రాగము వద్ధ 
బెంగాలీ శ్రైలిలో నున్న దని పిశంసించగా త్యాగరాజస్వామి 
వెంటనే ఆ రాగమును “వద్ద బంగాళ” అని పేర్కొనిరి, తద 
నంతరము త్యాగరాజస్వామివారి శిష్యులలో జకరయిన వాలొజి 
పేట వేంకటరమణ థాగవతులు గురువుగారి నుద్ధిశించి ; 


“స్వామీ; ఈ రాగమును మున్నెన్నడునూ మేము వినలేదు, 
ఈ రాగమందలి విశేషములను మాకు తెలియజెప్ప (_పార్ధన” 
అని వేడగా శిష్యుని కోరికను మన్నించినవారైై త్యాగరాజ 
స్వామి ఇట్లు చెప్ప దొడంగిరి, 


త్యాగ 1 మీరు థ్రీ భట్టాచార్యగారు పొడిన రాగమును 
విన్నాడ కదా! దానిని మన కర్ణాటక సంగీతమందు “వద్ద 
సౌవేర” అని వ్యవహరింతుము, 


భట్టాచార్య వ అ రాగమును హిం దుస్తా నీ సంగీతమందు 
దుర్గా” రాగమని సిలుళురు, 


16 


పాలో 


వేం॥ రమణ స్వామీ! మీరు పొడిన దుర్గా రాగమునకు, మా 
థద్ధ సావేరికి స్వరములు ఒకటే అయిననూ పిస్తారములోనూ, 
రాగస్వరూప భావములలోనూ మిక్కిలి వ్యత్యాసము ఆగువడు 
చున్నది. అది ఎట్లు కల్గినది? 


భట్టాచార్య ఏ హిందూస్తానీ సంగీతములో రాగాలాపన పూర్వార్థ 
మందు పతి న్వరమునూ వరిపద్ధముగా అనగా గమక రహిత 
ముగా పొడుచూ ఆధార షడ్డమమువద్ద చిన్న చిన్న ప్రయో 
గములచే దిర్ద సంచారము చేసి ఆధార షడ్డమమందు రాగ 
భావములో శోరితల మనస్సులు లగ్నము జెందునటుల పొడు 
దుము, అందుచే పరిసరమంతయూ జీవ స్వరములతో ప్రణవ 
నాదపూరితమై శోభిల్లును, 


త్యాగ ఏ ఆహా! ఎంత చక్కని విశ్లే షణము చేసినారు స్వామీ! 
మా కర్ణాటక సంగీతమందు స్వరములను వాటి నిజ స్వరూప 
మును పోషించుచూ అలంకార్యసాయముగా గమకములను 
వాడుదుము. అందువలన ఆ స్వరము యొక్క రసోతృ లి 
విభిన్న రీతులలో అహ్హాదపరు చును, 


భట్టా : అందుకే మీ కర్ణాటక సంగితము పొడుట చాల కష్టము, 
చాలమంది కర్ణాటక సంగీత విద్వాంసులు హిందూస్తానీ సంగీ 
తము పొడగలరు. కాని హిందూస్తానీ సంగీత విద్వాంసులు 
కర్ణాటక సంగీతమును పాడలేకపోవుచున్నారు, 


వేం! రమణ ? గురువుగారూ: ఖుద్ధ సావేశికి ళుద్ధ బంగాళ 
రాగమునకు గఅ పోలికలు కేజాలు వివరింవగోరెదను, 


[10 
త్యాగ వస్హై హి ఈ రెండు రాగముల మూరృ్భనలు న 


శుద్దసా వేరి? ఆరోహణ ఏ సరిమపదస ఎ ల0ివ మేళక్వర్తయగు 
అవరోహణ ? సదవమరిసం ధిర శంకరాభరణ 
రాగజన్యం 


శుద్ధ, బంగాళ ఏ అరోహణ' ఏ సరిమపదస. )లలివ మేళక _రయగు 
అవరోహణ: సదవమరిగరిస, ) ఖరహరప్రియ రాగ 
జన్యము 
శుద బంగాళరాగమందు “సాధారణ గాంధార” ప ప్రయోగ 
నును *ఠీసివేసినచో ఇ ద్ద సా వ రి, | 'మూర్భనకు సమానము, 
అదియును వక (వయోగ్‌ములతో చేర్చబడినది. 


వేం! రమణ ఏ వద్ధ్రసావేరి రాగమును *వారి కాంభోజో రాగ 
జన్యముగ కూడ చెప్పవచ్చు కదంది? 


త్యాగ [  చెవృకూడదు. తారస్థాయి *న" నుండి దై వతమునకు 
వచ్చుశ జారు గమకమందు క్లి'కాకలి నిషాదము" అంతర్లీనమై 
ఉండును. కాని కాకలి నిషాదము ధ్వనింపదు, ఆ గమక 
మందు కై శికి నిషాద సన్ని హిత_త్త్యము కూడదు, అందుచే 
అది ధీర శంకరాభరణ రాగజన్యమే। 


వేం! రమణ ; శుద్ధ బంగాళ రాగముతో సాధారణ గాంధారము 
శకు బదులు అంతర గాంధారముమ పంయోగించినచో? 


త్యాగ ఫి వక (వయోగములచే. జన్య రాగముల నెన్నో 
సృష్టింపగలము. కాని పద్ధ బంగాళ రాగముత్‌ సాధారణ 


ర 


గాంధార _పయోగము సపెందుకు చేసికినన _ మనమందరమూ 
థ్రీ భట్టాచార్యులుగారు. ఎంతో మనోహరముగా పాడిన దుర్గా 
రాగమును వినియుంటిమి గదా! వెంటనే నేను అదే మూర్శన 
గల మన శుద్ధ సావేరి పొడిన యెడల వారితో పోటికి పాడి 
నట్లగును. ఐతే వారు పొడిన రాగాన్ని ఆధారము చేసుకొని 
జక చిన్న షూర్చుతో అనగా సాధారణ గాంధారాన్ని అవ 
రోహణలో జతచేసి ఒక కొత్త రాగాన్ని కల్పించి పాడాలని 
సంకల్పించేను, ఐతే నీవన్నట్లు సాధారణ గాంధారానికి బదులు 
అంతర గాంధారాన్ని జతచేశాననుకో! అవ్వుడు ఆ రాగము 
“దుర్గా రాగమునకు పూర్తిగా దూరమగును. అదినా మనో 
భీష్టము గాదు. అదియునూ గాక మన కర్ణాటక సంగితములో 
ఉల్టిన్సమ్స* అను గమక ప్రయోగములో అన్ని స్వరములను 
దగ్గరనున్న మీది స్వరముతో కలిపి రెండక్షరముల కాల ప్రమా 
ఇముతో కంపితము చేయుదుము. కాని సాధారణ గాంధార 
మును మా్యతము నూటికి కొంబదిపొళ్ళు కింది స్వరముతో 
అనగా చతు[వృతి రిషభముతో కలిపి రెండక్రరముల కాల 
ప౦మాణముతో కంపితము చేయుదుము. అందువే ఈ సాధారణ 
గాంధార ప్రయోగము వలన చతు (వృతి రిషళభమునకు అధిక 
సన్ని హితత్వ మేర్చరిచి దుర్గా రాగమునకు ఒక [కొత్త స్వరూ 
పమును ఇచ్చుట జరిగినది, అదియునూ గాక అంతర 
గాంధారము చాల ముఖ్యమైన స్వరము, జీవ స్వరములై న 
షడ్ధమ పంచమ్కు మధ్యమముల తరువాత ద్వ్యావింశతి (శుతు 
లలో అధిక (ప్రాముఖ్యము కలిగినది ఈ స్వరమే. అందుచే 
దీనిని వియోగించినచో మిగిలిన స్వరముల (పాముఖ్యత 
తగ్గను, 


భలట్టా: మీరు ఆవలంభఖిం 
హిందూస్తానీ సంగీతమందు క్యూ 
కొత్త రాగమును నృష్టించుటోళ (| 
రాగాన్ని- _కానడరాగాన్ని కలిపి అభోగి.కానడ అని వేరే రాగాన్ని 
మేము పొడుదుము, అట్లీ అనేక రాగములు 'ఐసంక్‌-బహార్‌" 
మొదలగునవి పుట్టినవి. 







| స్థసిద్ధాంతమునకు అనుగుణముగా 


త్యాగ ; ఐతే మీ కాగాన్ని అదే స్వరూపంలోనూ, పేరుతోను 
మా దాక్షిణాత్యులు పాడుటయు, అటులనే మా దాక్షిణాత్య 
రాగాల్ని అదే పేరుతో మార్చు చేయకుండా హిందూస్తానీ సంగీ 
తములో పొడుటయూ కూడ జరుగుచున్నది. 


భట్టా ఏ. మీరు పాడిన కృతియందలి సాహిత్య విశేషములను 
తెలుప పార్థన, 


త్యాగ ఏ వేంఠటరమడా! ఏదీ నీవు ాసిన సాహిత్యాన్ని 
చదువు, 


భట్టా ఏ మీరు పాడుచుండగా మీ శిష్యులు ఏదో వొయు 
చున్నారు. అవి ఏమోననుకొన్నాను, అనగా వారు మీ పాటకు 
స్వర సాహిత్యములను వెంట వెంటనే వాసుకుంటున్నారన్న 
మాట। 

వేంకట; మా గురువుగారు ఏమి మాటలాడినా అది ఒక పాట 
అయి అమృత మైన సంగితరచన అయిపోతుంది. అది వెంట 
వెంటనే మేము వా9సుకొనకపోతే అవి అలా గాలిలో కలిసి 
పోతాయి, 


౭ 


భట్టావి చాలా బాగున్నది, 
వేంకట: *రామభ క్రి సామా9జ్యమే మానవులక బ్బె మనసా” 
ఇది పల్ల వి. 


త్యాగ; *రామభ క్రి సామ్రాజ్యము” అనగా పరబ)హ్మ 
యొక్క భక్తి సామాజ్యము, సాానూజ్యము అనగా అనేక 
చిన్న రాజ్యములు కలిసిన పెద్ద రాజ్యము గదా, చిన్న రాజ్యాలు 
సా్మామాజ్యంలో అంతర్భాగా లవుతాయి. అందువే రామభక్తి 
సా్యామాజ్యమబ్బుట అనగా ఎవరు ఇతరుల భి విశ్వాసాలను 
రామభ క్రి సామా్రాజ్యముయొక్క అంతర్భాగములుగా గుర్తించ 
గలుగుదురో వారు మహానుభావులు, అనగా ఇతర ధర్మము 
లనూ భక్తి వీశ్వాసములను చిన్న పుచ్చకుండా వాజీయందు 
మన భక్తి విశ్వాసములను దర్శించగల విశాల దృక్పధమును 
రామభక్తి స్మామాజ్యము అన్న వదము స్ఫురింపజేస్తుంది. 


వేంకట: ఆఇహాః ఎంత భావ గాంభీర్యము! ఒక చిన్న వదము 
వాడి ఎంతటి విశాలమైన భావాన్ని వెల్ల డించారోంగురువుగారు; 


భట్టా |! ఇందువలననే మీ కృతులను త్యాగోవనిషత్తులంటారు: 


త్యాగ 1 రామభక్తి సామ్రాజ్యము అన్నది జక మహి విశాల 
మైన భావన. ఈ తత్త్వముతో వరివద్ధులైవ మహా మహితా 
న్వితు లెండరో కలరు. తులసీదాసు, కబీర్‌ దాసు, రామదాసు 
మొదలుగా గల మహానుభావుళందరూ ఈ రామభ కిని మహి 
సామాజ్యంగా ఆరాధించేరు, ఉపొసించేరు. వేంకటరమణా। 
అనుపల్ల వి చెవ్వుము: 


౭ 


వేంకట? ఆ మానవుల సందర్శన - మత్యంత బివ్మి నందమే 
నునసాః 

క్యాగ వ ఇవ్వుడు భట్దాచార్యులుగారి సన్నిధానమున ఎంతో 
అనందాన్ని అనుభవిస్తున్నా ము* 

వేంకట: సరిగా తులసీధాస స్వామియే ఇచటకు వచ్చిన 
ట్లున్నదిః 

త్యాగ వ బాగు వాగు! ఇలాంటివారి దర్శనము పొందగల్లి తే 
బ)ిహ్మానందముగాక మరేముండును? 


వేంకట: బిహ్మానందము అంటే? 


త్యాగ: అనేకవేల కోట్ల మానుషానందములు ఒక్కటైన 
అత్యున్నత స్థితి యొక్క మానసికానుభూతి (బహ్మానందము 
కదా! అది అన్ని అనందముఅకందె శ్రష్ణమైనది, రాముడు 
వర్యబహ్మము. కాబట్టీ రామభక్తి స్వామాజ్య (నష్టల సేవ 
(బహ్మానంద పిదము. వర్యఖహ్మము, _బహ్మ-విష్ణు- మహేశ్వ 
రాది సమస్త దేవతలనూ జగక్సాఆకులనూ సృష్టించి ఆయా 
స్థానములయందు వారిని అధిష్టింపడే ఫెను. ఆ సమయములో 
ఊత్పన్నమైన అనందము (బహ్మానందమునకు సరిపోలునని 
కొందరు పెద్దలు చెప్పిరి. మానవుఆండరకునూ జ్ఞానము పంచేం 
ద్ర్శియముల వలన లభించును. పంచేం[దియములనగా త్వక్‌, 
చక్షు, (ఘాణ, (శోంత, రసనేందియములు: ఈ పంచేం,ది 
యముఠఆ సంతృప్తి వలన కలుగు ఆనందమే మానుషానందము. 
దినికి (బహ్మానందమునకూ హ ప్రి - మసికాంతర వ్యత్యాసము 
గలదు, 


వ 


ఇది చరణం, 
వేంకట: ఈలాగని వివరింపలేను- చారి స్వానుభవవేద్యమే 
లీలాసృష్టి జగత్తయమనే-కోలాహల త్యాగరాజనుతమగు॥ 


త్యాగ ఏ ఈ అనందాన్ని ఎట్ల విడమరిచి చెప్పగలను? 
మిఠాయి ఎలాగుంటుందటే తీయగా ఉంటుందంటాము, తీపి 
వీలాగ ఉంటుందని అడిగితే ఏమి చెప్పగలము? అది అనుభ 
వైక వేద్యము. మూలత త్త్యము, అబ్లే రామభ క్తులను సంద 
ర్మించుటవలన కలుగు ఆనందము గూడ అనుభవై క వేద్యమే: 
బ్రహ్మానందము మూల వదార్థము. నృష్టి భగవంతుని లీల, 
సృష్టి స్థితి లయములు జగత్త్రయము నందు నిరంతరమూ 
జరుగు కోలాహలమే మనము జగత్తున విను కలకలము, అనగా 
భగవదఖీష్టమయిన నిరంతర సృష్టి స్థితి లయముల కోలా 
హలము భగవల్నీ ల, ఈ జగత్తునందలి కోలాహలము నుండి 
ప్రశాంత స్థితికి చేరుటకు రామభక్తి జక్కుటీయే శరణ్యము. 


జక సమయమున పొర్వతీదేవి నామ జపమునకు అత్యు 
తృమమయిన నామము వీది? అని ఈ శ్వ రుని పొర్థింపగా 
ఈశ్వ రుడు ఇట్లు చెప్పెను : 


“శ్రీరామ రామ రామేతి-రమే రామే మనోరమే 
సహ్మసనామ తత్తుల్యం-రామనామ వరాననే” 


అనగా రామశజ్దము అతు త్తమమయిన దనియును, వేయి 
ఇతర నామములు దానికి సమములు కావని ఈశ్వరుడు బదులు 
చెప్పను, అనగా రామతత్వను అంత మహ_ళ్తరమయినది, 


ణ్‌ 


మనము రామాయణమును పరిశీలించినచో రాముడు విష్ణువు 
యొక్క అవతారము అయిననూ ఈశ్వరుని ఆరాధించెనుః 
ఆయనకు నమ్మినబంటు ఆంజనేయుడు ఈశ్వర తేజమున 
జనించెను ఈ ప్రపంచమున శై వులు, వ్వైష్టవులు ఒకరి నొకరి 
ద్వేషించుకొనుచుండ రామత తము శివకేశవుల సన్ని హితత్వ 
మును తెలియజేయుచున్నది, కావున రామోపాసకులకు సర్వ 
ధర్మములు సమానములు, సమగారవప్శిదములు, అందువలననే 
అదియొక మవి సామా9జ్యము. 


వేంకట; (గోపీనాధ్‌ను జూచి స్వామీ! తాము తులసీదాస 
స్వామి విశిష్యుఅని వినియున్నాము. గురుదేవులు త్యాగ 
రాజులవారు రామభ క్రి సామాజ్య భావనచే పరిద్ధ మనస్కు 
లయినవారి సందర్శనము ఆత్యంత _బహ్మానంద వాయకమని 
సెలవిచ్చిరి. అందుచే రామభక్తులయిన తులసీదాస్‌, కబీర్‌ 
దాస్‌, సమర్ధ రామదాస్‌ మొదలయిన మహానుభావుల చరిత) 
మును మాకెరుకపరిచి మా జన్మములను ధన్యము గావించ 
గోరెదము, 


గోపిఏ తుఠఅసీదాసు ఆంజనేయ స్వామికి అత్యంత ప్తీిత్రి 
పొతు)లు. మనమివ్వుడు రామ భక్తిని గురించి చెప్పుకొను 
చున్నాము, 


“యశ యతి రఘునాధ కేర్తనమ్‌-తత9 తతి కృతమ స్త 
కాంజలిం 
బాష్పవారి వరిపూర్ణ లోచనం = మారుకిం ననుత రాక్ష 


సాంతకం”. 


౭6 


అని తులసీదాసు 'సెలవిచ్చిరి, అందువలన ఈ వరిసరములో 
ఆంజనేయస్వామి అజ్ఞాతరూపుల్లై మన గోష్టి వింటున్నారు. 
తులసీదాసుకు రామ దర్శనము కలుగజేసినవారు ఆంజనేయ 
స్వామియే. అందుచే అ రామదూత సంస్కరణ ఎక్కడ జరిగితే 
అక్కడ రామభ_క్రి తత్త్వము విలక్షణముగా ప్రకాశించును, 
అందువలన హనుమంతుని అద్భుతలీలలు మనము స్మరించుకొని 
తదితర రామభ క్తుల చరిత శ్రవణము గావింతము 


రాను భక్తిలోని బౌన్నత్యమునకు కారణము రాముని 
యొక్క సచ్చ రిత్రము, ఆ గాధను తెలుపు మహి కావ్యము 
రామాయణము, అందు సుందరకాండ మకుటాయమాన మైనది, 
దినిని అనుదినము పరఠించినవారికి ఎట్టి మనఃశ్షేశములూ ఉం 
డవు, ఈ సుందరకాండకు మూలపురుషుడు ఆంజనేయస్వామి. 
సూక్ష్మముగా దాని సారాంశము ఇట్లున్న ది. 


సుగ్రివుడు వానరవీరులలో ముఖ్యులైన అంగదుడు, 
హనుమంతుడు, జాంబవంతుడు, నీలుడు మొదలుగా గల వానర 
వీరులను సీతాన్వేషణమునకైై దక్షిణ దిశగా పంపెను. వానర 
వీరలందరూ మార్గాయాసమువలన అకలి దవ్వులు గొన్నవార్తై 
బుక్ష బిలము ప్రవేశించి ఆది దాటి స్వయంపుభా పరిరక్షిత 
మెన్‌ ఒక సుందర వనమందు మార్గాయాసము తీర్చుకొని ఆమె 
మహిమచే. సమ్ముద తీరమందు ఒక కొండవైై చేర్చబడ్డారు. 
అప్పటికి సుగీఏవుడిచ్చిన ఒక మాసము గడువు తీరినదని 
గ్రహించి (పాయోవవేళోన్ముఖులై 6. అంత సంపొతియను 
గృధ్రరాజు [అనగా జటాయువు అన్న గారు వీరి వృత్తాంతము 


ర 


విని అంకలో సీక వున్నట్లుగా తెలియపరవెను, వానరవీరులకు 
నూడు యోజనములు విస్రీర్ణము గల సముద) లంఘనము ఒక 
సమస్యగా పరిణమించెను, అంతట జాంబవంతుని ప్రేరణచే 
వాయు స్త్రతుడు తన శక్తి సామర్ధ్యము గుర్హించినవాడై 
సముద్శ అంఘనమునకు మహేంద౦గిరినుండి ఉవక)మించెను. 
మార్గ మధ్యమున సురసను జయించి, మైనాకుని నృృశించి, 
సింహికను హతమార్చి లఅంకయందు అడుగిడెను, అచట లఅంకిణిని 
జయించి లంకా పట్టణముంతా సీశక్రై వెతికెను. ఎట్టకేలకు 
అశోకవనమందు సీతను చూభెను, అంతట రావణుడు భార్యా 
సమేతుడై సీతవద్దకు వచ్చి అనేక విధముల బెదిరించి తన 
వాంఛ రెండు సెలలలో త్రీరకపోయిన పక్షమున ఆమెను సంహ 
రించెదనని చెప్పి వెడలిపోయెను, అంతట ఆంజనేయుడు 
మెల్లగా సీతాదేవికి రామకథా శవణంబు గావించి మనసునకు 
ఊరట గల్గించి తనమీద నమ్మిక కల్గుటకై రాముడు ఆనవాలుగా 
ఇచ్చిన అంగుశీయకమును సమర్చించెను. అంతట జానకీదేవి 
(టహ్మానంద వరవశయె తన శిరోమజిని ఆనవాలుగా ఇచ్చుచూ 
ఎటులైై ననూ రామచం (దుడు ఒక నెల వ్యవధిలో రావణుని 
సంహారి ౦పకున్న తన మరణము తధ్యమని నుడివెను అంతట 
నాయుపు[తుడు ఆమెను అనేక విధముల ,నోవార్చి భయ వజ 
వలదని చెప్పెను. 


త 


రాక్షసులకు తన (పతొపవు ఎణుకపరప దలచి రావణు 
నకు హితబోధ చేయదలచి ఆంజనేయుడు అళోక వనమును 
నాశనము చేయ దొడగెను, అంతట రావణుని వనపున అనేక 
మంది రాక్రసమూకలు హనుముంకుబదుర్కొని హతులై ది, తద 


౬8 


నంతరము పిహస్తుని కుమారుడై న జంబుమాల్మి మహాలీరులై న 
రావణుని సేనానాయకులు ఐదుగురు, రావణుని చిన్న కుమారు 
డగు అక్షుడు మొదలుగా గల అనేకమంది రాక్షసవీరులు హను 
మంతుని తెదుర్కొని అతని ధాథీకోర్వలేక యుద్ధములో మర 
ణించిరి. అంత ఇందిజిత్తుని రావణుడు పంపగా వారిరువురి 
మధ్య ప్రచండమైన యుద్ధము జరిగినది, ఎట్టి కేలకు ఇంద 
జిత్తు హనుమంతుని వై బివ్మా స్త్ర వియోగము చేయగా దానికి 
ఒక ముహూర్హముసేపు మాాతమే బంధింపబడి ఉండవలసిన 
వాడని గుర్తించి చేష్టలుడిగి పరుండెను. అంతట రాక్షసవీరులు 
వానిని త్రళ్ళతో బంధింప వాయునూనుడు (బహ్మాస్త్ర బంధము 
నొందినవాడయ్యెను, _ రాక్షసులు వాయుప్పతుని రావ 
బని సన్నిధికి గొనిపోయిరి. అంతట ఆంజనేయుడు రావణునికి 
తగిన హీతబోధ జీసి రాముని ప్రతావమును ఎలుకపరచెను, 
కాని రావణుడు ఆ హీతబోధను తిరస్కరించి హనుమంతుని 
తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపించెను. అంతట ఆంజనేయస్వామి 
సీతాదేవి మహిమవలన అగ్నిచే తన తోకకు ఎట్టి హాని కలుగక 
పోగా అ మండుతున్న తోకతో లంకాపురినంతటను దగ్ధము 
గావించెను తదనంతరము సీతాదేవి కడకీగి అమె సెలవు 
తీసికొని తిరిగి వానర బృందమును వేరి రామునకు ఈ వభ 
వర్తమానము ఎటీగించెను. ఇదియే సుందరకాండ సారాంశము, 


హనుమంతుడు తదనంతరము చేసిన అద్భుత సాహసము 
లెన్నియో గలవు. వాటి నన్నిటీనీ ఇచట పిస్తావించుట లేదు. 
కొని వాయుప్మతుని రామభక్తి వ్వైశిష్ట్యమును తెలుపు మరియొక 
సందర్భమును నేను చెప్పవలసియున్నది. 


ర 


రామపట్టాభిషిక సమయమందు రాముడు తనకు సహా 
యము వేసిన సుగీ)వాది ప్రముఖులకు అనేశ బహుమానము 
లొనంగెను, తరువాత తన కంథమునుండి ఒక విలువైన మణీ 
హారమును తీసి జానకీదేవికిచ్చి దానిని తనకత్యంత ప్రియ 
పాతు్రన కొసంగమని చెప్పెను. అంతట జానకీదేవి అద్దానిని 
వాయుపు (తుని కొసగగా వాయుపు తుండు హారముందున్న 
ఒక్కొక్క మణినీ వెలికితీసి ఏరీక్షి ౦చి పారచేయ నారంభించెను, 
సభవారంతా నిశ్చేష్షులై రి, జానకీదేవి తాను అమితాదరముతో 
నొసగిన మణిహారమును ఆంజనేయుడు ఈ విధముగా జేయుట 
జూచి ఆశ్చర్యమంది వాయుస్పతుని (పళ్నింపగా, అంజ 
నేయుడు తన హృదయమును చీల్చి అందున్న సీతారాములను 
అమెకు కనపరిచి, సీతారాములే స్వయముగా తన హృదయ 
పీఠమును అలుఎకరింపగా వేరు అలంకరణలు తనశేల? యని 
నుడీవెను, 
వేంకట: అంజనేయ స్వామినీ గొప్ప సంగీతవే త్తగా కూడ 
చెప్పుకొంటారు. 


త్యాగవ ఆంజనేయ స్వామి నిరంతర నాదోపాసనాపరుడు. 
*నాద తసు మనిశం-శంకరం నమామి హే మనసా శిరసా” అని 
నాద స్వరూపుడై న ఆ శ్రీరామచం [దుని సచ్చరిత)మును నిరం 
తరము గానము జేయుచుండెడివాడు, ఒకపరి నారద, 
తుంబురుల మధ్య ఎవరు గొప్పవారు అన్న సంశయము కల్లి 
నది, అప్పుడు వారిరువురూ సరస్వతీదేవి కడ శేగి తామిద్దరిలో 
ఎవరు టశేస్ట వై మెన గాయకులో వివరింపవలసినదిగా లేరగా 
ఆమె వారిని ట్ర్‌ ఆంజనేయస్వామి కడకు పం పెను. అంత 


వి 


ఆంజనేయస్వామి హనుమత్తోడి రాగాలాపన చేసి పరిసరమం 
దున్న జల (పవాహమును స్తంభింపజేసి ఆ జలమును ఘనీళ 
వింవజేసెను, నారద్శ తుంబురులను దానిని తిరిగి యధా 
పూర్వస్థితికి వారి గాన వై దుష్యముతో సాధించమని కోరెను, 
వారిరువురు ఎంత [పయత్నించిననూ అది ఘన వదార్థముగానే 
నిలిచిపోయినది,. అంత వారు తమ అసమర్ధతకు లజ్ఞాకాంతులై 
పళ్ళాత్రావము జెందు ఆంజనేయస్వామి తిరిగి ఉత్రోయ్ర ప్రేగ 
వాహిని” రాగమును భాడి అ ఘన పదార్థమును యధా పూర్వ 
ముగా జలప్రవాహ మొనరించెను, ఎంతటి మహవానుభావులక్రి నా 
అహంకారము తగదని హితబోధచేసి వారల వంపివై చెను, 


కావున ఆంజనేయస్వామి రామభ క్రాగిగణ్యుడే కాక 
సంగిత మందు “హనుమత్తోడి” వంటి రాగాలను సృష్టించిన 
మహానుభావుడు, 


త్లో॥ అసాధ్య సాధకస్వామిన్‌.అసాధ్యం తవకిం వద 
రామదూత కృపాసింధో-మత్కార్యం సాఖయ విభో॥ 
ఖ్లో॥ థ్రీరామ హృదయానందం-భక్రకల్ప మహీరుహం 
అభయం వరదం దోర్భ్యాం-కలయే మారుతాత్మ జం1 
గోపీ ఏ ఆంజనేయస్వామి భక్తులకు కల్పతరువు వంటివాడు. 
వాని కరుణచే రామ దర్శనము తప్పక లభించును. కులసీ 
దాసులవారికి రామదర్శన భాగ్యము కలుగజేసినది అ మహ 
నీయుడే. 
వేంకట: స్వామీ: తులసీదాసులవారి చరిత సవివరముగా 
తెలువ ప్రొర్ధనం 


అతత 
[| 


తులసీదాస చరిత 


గోపీ ఏ తులసీదాస స్వామినే నమః, 


క 


కళ్యాణిరాగం- ఆది తాళముం 
థ్రీరామచంది కృపాళో భజమనహరణ భవభయదారుణం 
నవకంజ లోచన కంజముఖకర కంజ పదకంజారుణం 
॥థ్రీరామ॥ 


, కందర్ప అగణిత అమిత ఛభీ నవనీల నీరద సుందరం 


పటపేత మానపహు తడిత రుచివచినేమి జనక సుతావరం 
॥థ్రీరామ॥ 


. భజు దీనబంధు టినేశదానవన దై త్యవంశ నికందనం 


రఘునంద ఆనందకంద కోసలచంద దశరథ నందనం 
[థ్రీరామ॥ 


, శిరముకుట కుండల తిలకధారు ఉదారు అంగ విభూషణం 


అఆజానుభుజ శరచాపధర సం గామ జిత ఖరదూషణం 
॥థ్రీరామ! 

ఇతి వదతి తులసీదాస శంకర శేషముని మనరంజనం 

మమ హృదయ కంజనివాస కురు కామాది ఖలదల గంజనం 
॥శ్రీరామ్మ 


సినాపుర ప్రొంతమందు అత్మారాముడు అను ఉత్తమ 


హ 
_్‌ం 


భాహ్మణునకు తులసీదాను జన్మించెను, వారు పారమార్ధిక 
చింతతో ఎల్ల ప్వుడూ కాలక్షేపము చేయుచుండిరి. అక్బర్‌ 
పాదుషా కొలువునందు ఆత్మారాముడు, తులసీదాసు కలసి 
పురాణ కాలక్షేపము చేయుచుండెడివారు.. యుక్త వయసు 


& 


రాగానే తులసీదాసునకు మాతాదేవి అను పేరు గల ఒక కన్యను 
ఇచ్చి వివాహము చేసిరి. అతడు అమెయందు విశేష అను 
రాగముతో వుండి ఆమె ఎడబొటును సహింప లేకుండెను. 
ఇట్లుండ ఒకసారి అక్బర్‌ పాదుషా అత్మారామున్ని తులసీదాసుని, 
పురాణ కాలక్రేపమున కై ఆహ్యానించెను. అక్బర్‌ తులసీదాసు 
వాగమృ్బతమునకు ఆకర్షింపబడిన వాడగుటచే వారిరువరినీ 
కొన్ని దినములు కొలువునందుంచుకొనెను, ఆ సమయమందు 
తులసీదాసునకు భార్య ఎడబాటు దుసన్సహముగా వుండెను. 


అ త్తవారింటనున్న మాతాదేవి తన తల్లికి జబ్బు చేసిన 
దని వర్తనూనమందగా అత్రగారి అనుమతి వాంది తల్లిని 
జూడ పుట్టింటికి వెళ్ళెను. అక్సర్‌ పాదుషావద్ద సెలవు తీసుకొని 
తులసీదాసు భార్యను కలియవలెనను యుత్ఫుకతతో గృవో 
న్ముఖుడయ్యెను, 


ఇంటికి రాగానే భార్య కనిపించకపోవుటవే ఆమెను త 
క్రజమే జూడగోరి చీకటిపడిననూ ఐదుకోంసుల దూరముననున 
అత్తవారింటికి కాలినడకలో బయలుదేరెను అర్థరా[తి సమ 
యమున అత్తవారింటి తలుపులు తట్టగా ఎవరూ లోపలనుండి 
జవాబు ఈయలేదు. అపుడు ఆ ఇంటికి గల ఎత్తైన |పాకారము 
దాటి లోవలికి వెళ్ళవలెనని నిశ్చయించి గోడకు (వేలాడుచూ 
పక [తాడువలె కనిపించు వస్తువును పట్టుకొని దాని సహాయ 
ముతో గోడనెక్కి భార్యవుండు గది చేరెను, అర్ధరాకి! సమయి 
మున భార్య అతనిని జూచి అతిని బట్టలకున్న ర్క్తపు మరక 
లను జూచి ఆది ఏమిటని అడుగగా తులసీదాసు తను లోనికి 
వచ్చిన విధానమును చెప్పెను, అంత ఒక దీపము తీసుకొప్‌ 


వ్ర 


అ పా9కారము వద్దకు వెళ్ళి చూడగా ఒక నల్ల తాచుపాము 
మధ్యకు తెగి చచ్చి పడివున్నది. దైవకృవడే అది తులసీ 
దాసును కరువలేదు, 


౬ి 


అంత మాఠాదేవి తులసీదానుయొక్క సాహస కృత్యము 
నకు మిగుల చింతించి సీటి బుడగవంటి తన శరీరముపై (భమ 
పడి క్షణిక సుఖమును ఆశించి మూఢుజివలె పివ్నర్ధించుట కంచె 
తన శరీరమును ఈశ్వర సేవకు వినియోగించిని జన్మకు సాఫ 
ల్యము కలుగుననియు, ఇం్యదియ బలమున్నపుడే ఈశ్వరుని 
ఆరాధింపవలెనని ఉద్బోధించెను, భార్యచేసిన ఉపదేశమును 
వినగానే తులసీదాసునకు స్రైరాగ్యము కల్లి శ్రీరాముని దర్శించు 
వరకు ఇంటికి రానని శపధము చేసి గంగాతీరమునకు జనెను. 


వారణాసి క్రీతిమున గంగా తీరమున ఒక పెద్ద రావి 
చెట్టు క్రిరిద కూర్చొని నిత్యమూ రామనామ మంతుము జపించి 
ఆ జప జలమును రావిచెట్టు మొదలులో పోయుచుండెను. ఆ 
తావివెట్టు మీద ఒక (_బహ్మరాక్షసి వసించుచు దాహ తాపముచే 
బాధవడుచుండెను. తులసీదాసు పోసిన రామనామ తీర్థ జల 
మును అ బ్రహ్మా రాక్షసుడు పండండేళ్ళు గోలిన పిదప శాప 
విముక్తుడై తులసీదాసుకు నమస్కరించెను. అంత తులసీ 
దాసు అతని వృత్తాంతము తెలిసికొని తనయొక్క, శ్రీరామ 
దర్శన దీక్షను తెలువగా శాప విముక్తుడై న బిహ్మ రాక్షసుడు 
ఈ విధముగా చెప్పెను? 


కాశీ పట్టణమందు తూర్పు భాగమున జక పేద (బాహ్మా 


గ 


బుడు కలడు, అతడు పరమ నిష్టాగరిష్టుడు, ఉత్తమోటత్త 
ముడు, రామభక్తుడు. వాని ఇంట అనుదినము థ్రీరామ 
చరితము పురాణము చెప్పబడుచుండును, అ పురాణము విను 
టకు అనేకమంది పురజనులు వచ్చు చుందురు. అందులో ఒక 
ముదుసలి బ్రాహ్మణుడు పురాణము (పారంభించుటకు ముం 
దుగా నచ్చి పురాణము పూర్తి అయే్య్యేంతవరకూ ఉండి చివరికి 
మంగళహారతి గైకొని పోవుచుండును. అతడు ఆ పురాణము 
చెవ్వు (బాహ్మణునకు కుడిభాగమున వుండును. ఎట్టి అటంక 
మున్ననూ అతడు పురాణ (శవణమునకు తప్పక వచ్చును. 
అతడే ఆంజనేయుడు. వానిని నీవాశుయించినచో నీకు తప్పక 
రామ దర్శనము లభించునని చెప్పి తాను శావ విమోచనము 
పొంది వెడలిపోయును, 


బీహ్మరాక్షసుడు చెప్పిన విధముగా పురాణ శంవణము 
జరుగు బ్రాహ్మణుని ఇంటికి జని ముసలి బ్రాహ్మణుడి రూపంలో 
వున్న ఆంజనేయస్వామిని తదేకదృష్టితో చూచుచూ కూర్చొనెను. 
మంగళహారతి అనంతరం ముసలి (బాహ్మణుని తులసీదాసు 
నెంబడించుచూ ఆరణ్య పొొంతము జేరెను. అటునుండి ముసలి 
బ్రాహ్మణుడు వేవేగముగా పోవ తులసీదాసు వాని పాదము 
లకు అడ్డుగా వడి దీనుడ్సై ప్రొర్ధించెను, కొంతసేపటికి ఆంజ 
నేయస్వామి తులసీదాసు మనోగతంబెరిగి రామ దర్శనానంత 
రము రామతారక మం[తము ఉపదేశించెదనని చెప్పి అంత 
వరకు అక్కడ ఉన్న అశిమములో ఉండి రామనామము 
జపించమని చెప్పి ఆంజనేయుడు అదృపవ్యడయ్యెను. తులసీ 
దాసు ఆంజనేయుడు చెప్పినట్లుగా రామనామము జపించుచూ 


పఫ్‌ 


దినములు వెళ్ళబుచ్చు చుండెను, కొంతకాలము పిదవ ఆంజ 
నేయస్వామి (ప్రార్థన స్వీకరించి రామలక్ష్మణులు ధనుస్సులు 
ధరించి మహమ్మదీయ [ప్రభువుల వేషములు ధరించి సైన్య 
సమేతముగా తులసీదాసు ఆశమ పిదేశమున (పవేశించిరి. 
వచ్చినవారు తురకలని వారిని గౌరవించక తులసీదాసు తన 
జపములో మునిగి వుండెను. కొంతకాలము అయిన తర్వాత 
తులసీదాసు పురాణ కాలక్షేపం విని తిరిగి వచ్చుచున్న అంజ 
నేయస్వామిని దర్శించి రామ కటాక్షము ఎప్పుడు తనకు నం 
పాఠ ప్రమౌనని వెడుకొనగా ఆంజనేయస్వామి తురక పభువుల 
వేషములో వచ్చినవారు రామలక్ష్మణులే అని చెప్పిరి. అంత 
తులసీదాను రామలక్ష్మణుల దర్శనము వారి నిజ స్వరూపములో 
లభించునంతవరకూ తన దీక్ష మాననని చెప్పి అంజనేయ 
స్వామిని రామతారక మంఠతిమును ఉపదేశించమని పట్టు 
పట్టెను, ఆంజనేయుడు తులసీదాసు గత జన్మమున వాల్మీకి 
మహర్షి అని ఎజీగినవాడ్లై వానికి తారకమంత)ము ఉపదేశిం 
చెను. పట్టుదలతో తారక మంతం జపించుచూ శ్రీరాముని 
ధ్యానించుచూ తనని మోసము చేయకుండా నిజ రూపమున 
దర్శనమీయ మని పొొర్ధించెను. కొంతకాలమైన పిదప అంజ 
నేయస్వామి అభ్యర్థనను మన్నించి రామచందుడు సీతాలక్ష్మణ 
సమేతుడై దివ్యకాంతులు వెదజల్లుచూ. తులసీదాసుకు దర్శన 
మొసంగెను. అంతట తులసీదాసు ఒడలు మైమరచి అనేక 
విధముల రాముని స్తోతము చేయగా అశ్రీరామచందుండు 
ప్రసన్నుడై తులసీదాసును రామాయణమును వ్రాయమని 
ఆజ్ఞాపించెను, అందుకు కావలసిన విజ్ఞానమును (వసొదించెను. 


తగ 


వానప్రస్థము స్వీకరించి తన్మభార్యతో శేష జీవితమును వెళ్ళ 
బుచ్చుచూ తాను రచించిన రామాయణనమునందలి భాగములను 
ఆమెకు వినిపించి :"ఆమెను సంతోషవరచమనెను, ఎల్ల వేళల 
యందు తనకు అండగా నిలిచి సహాయము చేతునని వాగ్దాన 
మిచ్చి ' శ్రీరామచంద్రుడు అదృఫ్యడయ్యెను. తదనంతరం 
భార్యకు వర్తమానమిడి వానప్రస్థ జీవితమును వెళ్ళబుచ్చుచూ 
రామాయణం వాాయుచూ. నిరంతర రామనామ గానముతో 
జీవిశకమును వెళ్ళబుచ్చు చుండెను, 


ఇట్లుండ వారి ఆశమము కొంత కాలనునకు ప్రఖ్యాతి 
వహించి ధన కనక వస్తు వాహనములతో నిండి అనేకమంది 
భక్తులకు ఆ్మశయమిచ్చు చుండెను, ఒకనాడు కొందరు చోరులు 
ఆశ్వినుంలో విలువగల, వస్తువులను దొంగలింవవలెనని కాచుకొని 
యుండిరి, అంత రామలక్ష్మణులు ధనుర్ధారుల్లై ఆశంమమును 
కావలి కొయజొచ్చిరి. వారిని దాటీ లోన ప్రవేశించుటకు 
చోరులకు సాధ్యపడలేదు, మరునాడు వారు తులసీదాసు 
కాళ్ళమీద పడి తమను రక్షింపరుని వేడుకొనిరి. అంత తులసీ 
దాసు ఈ ఆశ్రమము, ఇందులోని వస్తువులు అన్నీ శ్రీరామచం 
దుఊనివని చెప్పి చోరులను యధేచ్భగా వారికి కావలసిన వస్తు 
వులను శ్రీసుకుపొమ్మని చెప్పెను. అంతట వారు రామభ క్రికి 
మించిన మరొక ధనము లఠేదని ఎంచి తులసీదాసుకు ముఖ్య 
శిష్యులుగా మారిపోయిరి. 


సాధు సమారాధన 


ఒకనాడు తులసీదాసు ఇంటి వద్ద 
)డు ోసితా రామాభ్యాం 


జరుగుచుండగా జక మపి పాపాత్ను 


వగ 


నమః” అని వంక్రియందు కూర్చుండెను, మిగిలినవారు వాడు 
మహా పొపాత్ముడన్సి వానీని గెంటివేయమని చెప్పగా రామ 
నామోచ్చారణ వలన వాసే పాపము అన్నియూ నశించెనని 
చెప్పెను. అందుకు వారు నిదర్శనం చూపమనగా మర్నాడు 
విశ్వేశ్వరాలయమునట _ సాధువులందరిని రమ్మని చెప్పెను. 
అంత విశ్వేశ్వరాలయంలో భోజనపొషత నిండా భోజన పదా 
ర్ధము లుంచి రామ మంతోచ్చారణ వలన ఆ పొపొళత్ముని 
పాపములు నశించినటైన శిలా రూపమున వున్న నందీశ్వరుడు 
భోజన వదార్థములను భుజింసవలయునని చెప్పి రామతారక 
మంత9ము పఠించుచూ. రాముని ధ్యానించెను, అంత ప్రజలు 
ఆశ్చర్యపడునట్లుగా శిలా రూపమున వున్న నందీశ్వరుడు 
కదలి పొతియందలి భోజన పదార్థములను భుజించి నిజ 
స్థానమునకు జబెను. అంత (పజలెల్లరూ రామనామ మం[తము 
యొక్క మహిమను ఎజీగినవార్రై తులసీదాసును అనేకవిధముల 
కొనియాడిరి, 


ఒకనాడు ధనవంతుడగు వై వ్యడొకడు మరణించెను. 
అతనిని బితికింప ఉపాయం తోచలేదు. బంధువులు అతనిని 
శృశానమునకు గొనిపోయిరి. వ్వైఖ్యని భార్య తులసీదాసు 
మహిమలు విశ్నద్దై తిన్నగా తులసీదాసు ఆశ్రమమునకు వచ్చి 
సాష్టాంగపడెను, ఆంత తులసీదాసు ఆమెను ళద్దీర్ద సుమంగశీ 
భవ” అసి ఆశీర్వదించెను. జరిగిన వృత్తాంత మంతయూ 
వై శ్యడి భార్య చెప్పగా తులసీదాసు తన మాట వ్యర్థం కొజాల 
దని చెప్పె. అమెను రామనామ జవము చేయుచుండమని. 
చెప్పెను, తాను రాముని మనస్సులో స్మరించుఛూ నిశ్చింతతో 


గ 


వుండెను, అంత స్మశానమునకు కొనిపోబడిన వ్వైజ్యడు కట్లు 
తెంచుకొని కూర్చొని ఇట్లు చెప్పదొడంగెను. 


తాను చనిపోగానే ఇద్దరు యమకింకరులు అగమ్మ్యమగు 
మార్గముగుండా తనను రీసుకొనిపోవుచుండ ఇద్దరు మహా పురు 
షులు అక్కడికి వచ్చి ఆంజనేయుడు చనిపోయినవానికి ఆయు 
ర్ధాయం ఇన్చెనని చెప్పుచూ వానిని వదలమనిరి. అంత వారు 
ఆ మాటలను నిర్హక్యం చేయుటచే జక పెనుగాలి దుమారం లేచి 
అందుండి గదాయుధం ధరించిన ఒక మహా వానరుడు వచ్చి 
వారిని తన్ని తనను విడిపించెను. వెంటనే నాకట్లు తెగిపోయి 
నవి అని చెప్పెను. 


తన భార్య ఈలోగా ఆత్మహత్యా పియత్నం చేసుకొను 
నను భయంతో ఆమెను త్వరితంగా చూడగోరెను. వెంటనే 
ఆమె తులసీదాసు ఆ్యశమంలో ఉన్నదని విన్నవాడ్లై తులసీ 
దాను ఆశమమునకు పోయి ఆమెను జూచెను. అంశ ఆపుణ్య 
దంపతులిరువురూ తులసీదాసునకు నమస్కరించి అంజనేయుని 
మహిమలను మిక్కిలి కొనియాడి సీతారామ లక్ష్మణులు 
అంజనేయస్వామి నిరంతరము తులసీదాసుకు అండగా వుండు 
టవే అతడు నుహా మహితాత్ముడని వేనోళ్ళ కొనియాడిరి, 


కుమంగా తులసీదాసు మహిమలు అక్సర్‌ పాదుషా 
చెవిని కూడ పడెను. తన కొలువునందున్న ఆత్యారాముని 
కొడుకు ఆంత గొవ్వవాడయ్యెనని మిక్కిలి ఆనందించి 'వానిని 
సగౌరవముగా రాజ దర్చారునకు రప్పించమని రాజభటులను, 


ల 


రథమును పంపెను - అంత తులసీదాసు అక్సర్‌ పొదుషా 
కోరికను మన్నించినవాడై హ_స్టినాపురంలోని ఆక్చర్‌ పొదుషా 
దర్భారునకు వెళ్ళిన ఆంత అకృర్‌ పాదుషా తులసీదాసుని 
అనేక విధముల మెచ్చుకొని తన మహిమచే శ్రీరామచందు)ని 
దర్శనము తనకు కలుగజేయమని పొర్థించెను.. అంత తులసీ 
దాసు ఆ విషయమును ఆంజనేయస్వామికి విన్నవించగా, 
అక్బర్‌ పొదుషాకు శ్రీరామదర్శన యోగ్యత లేదనియు అతనికి 
స్వప్న సాకొత్కారమే కలుగగలదని చెప్పి ఈ విషయమై 
విచారింపనఠదని చెప్పెను. నురునాడు ఒక వానర సమూహ 
మును హస్తినాపురమునకు వంపెను, అవి హస్టినాపురమందలి 
సమస్తమును ధ్వంసము చేయుచుండగా పుర్న్వపజలు అ బాథ 
భరింవజాలక పాదుషాతో మొరబెట్టుకొనిరి అంత అక్బర్‌ 
పాదుషా తులసీదాసు వద్దకు పోయి ఈ హఠాత్సరిణామమునకు 
కారణమడుగగా తులసీదాసు శ్రీరామచందుడు సైన్య సమే 
తుడె వస్తున్నాడనియు, అందుకు ముందుగా జక దండును 
పంపెనని చెప్పెను. ఈ వానరదండు ఇక్కడ పరిస్థితులను 
విభువుకు నివేదించిన తరువాత శ్రీరామచంద్రుడు ఇంతకు 
సహసా9ధిక మైన సైన్యముతో గూడిన 18 వానర సేనలతో 
హ స్తినాపురమునకు వచ్చునని చెప్పెను. అంత అక్బర్‌ పాదుషా 
ఖెంబేలు జెంది శ్రీరామచం(దుని సైన్య సమేతముగా తాను 
భరింపజాలనని ఒక్క శ్రీరాముని దర్శనం మా[తమే తనకు 
చేయించమని చెప్పెను - అంత తులసీదాసు, శ్రీరామచం(దు 
డంతటి మహానుభావుడు రాజదర్శనము చేయునపుడు 
ఒక్కడూ రాజాలడనియు అది రాచ మర్యాదలకు విరుద్ధమని 


శీ 


వెప్పెను, అంగీకరించినచో తనకు స్వప్న సాక్షాత్కార భాగ్య 
మును కలిగింతునని చెప్పెను అందుకు అక్సర్‌ పొదుషా 
అంగీకరించెను. ఆ మరునాడు అక్చర్‌ శచియై శ్రీరామ దర్శన 
మ పేక్షించుచుండ $అర్ధ రాత్రిమున జక దివ్య తేజస్సు గోచరించి 
అంతర్జానమయ్యెను. అంత అక్బర్‌ పొదుషా తులసేదాసుని 
ఎంతో మెచ్చుకొని తన గురువర్యునిగా స్వీకరించి అరాధించెను. 


ఆ రోజులలో (పియా దాసుడు అను సంస్కృత పండి 
తుడు మహాభ క్తుల చరితము వ్రాయుచుండెను. అందు తులసీ 
దాసు చఛర్మితను చేర్చవేదు. అంత శ్రీరామచందుడే స్వయ 
ముగా స్యహ_స్తములతో తులసీదాసు చరిత్రను అందు లిఖిం 
చగా [పియాదాసుడు అచ్చెరు వొంది తులసీదాసుకీ విషయ 
మెటీగించి వానిని మిక్కిలి గౌరవించెను. 


తులసీదాస రామాయణము పఠించి ఆయనచే రచింప 
బడిన *హనుమాన్‌ చాలీసా” పారాయణ చేయువారికి శ్రీరామ, 
హనుమ [త్పభువుల కటాక్షము నిస్పంశయముగా లభించును, 


వేంకట ఏ ఆంజనేయస్వామి కృవచే రామధర్శన భాగ్యం 
పొందిన మరియొక మహనీయుడు *సమర్ద రామదాస్‌” అని 
విన్నాను. వారి చరిత గూడ వివరముగా తెలిపి మమ్ములను 
కృ తార్థులను జేయ ప్రొర్ధిస్తున్నాను. 


ని విషయం అడిగారు. ఆ మహనీయుల 


సమర్ధ రావుదాన్‌ చర్మిత 


పూర్యము గంగాతీరమున *జాంబా” అను గా౦మమందు 
సూర్యాజీవంత్‌ రాణూ భాయ్‌ అను ఉత్తమ బా9హ్మణ దంవతు 
లుండెడివారు. వారికి శ్రీరామ నవమినాడు ఒక భ క్తుడగు 
కుమారుడు జన్మించెను, వానిని వారు 'రామదాను అని పిలున 
సాగిరి. రామదాసు చిన్నప్పటి నుండి రామనామ జపముతో 
బాటు రామనామ గానము చేయుచు గొనముతో బాటు నృత్యము 
గూడ సాగించుచూ తన్మయత్వముతో శ్రీరాముని కీర్షించెడి 
వాడు, అతని తోడి బాలులందరూ అతనితో గూడ గానము 
చేయుచు నాట్యము చేయుచుండగా ఆ వూరి (వజలందరూ 
కన్నుల పండుగగా జూచెడివారు. ఇట్లుండ రామదాసునకు 
ఉపనయనము జరిగినదాదిగా వేద వేదాంగములు నేర్చుకొని 
తత్వ రహస్యము లెఖింగి సంసార బాధలనుండి తప్పింవగల్లీది 
ఒక్క తారరఠమంత9ము మాతుమే అని (గ్రహించెను, 


అతనికి యు క్రవయసు రాగానే అనుకూలవతియగు నొక 
కన్యను తీసుకువచ్చి వివాహము చేయ తల్లి దర్యడులు నిశ్చ 
యించిరి. వివాహ మహోత్సవము శోభాయమానంగా జరుగు 
చున్నది, అంత (దాహ్మణులు మం _(తములు పఠించుచుండగా 
ఆ మంత్రార్ధము లెజిగిన రామదాసస్వామి ఆ మంతిముల 
కర్థము తాను పెండ్లాడబోవు భార్యను పోషించవలసిన బాధ్యత, 
ఆమెకు ఎట్టి కష్టము రాకుండా చూడవలసిన బాధ్యత తాను 
స్వేకరించుటయే కదా యని చెప్పి తాను అందుకు సిద్ధముగా 
లేనని ఆ పెండ్లి పీటలమీద నుండి ఎవరికీ తెలియని (వచేశము 


శీలి 


నకు వెడలిపోయెను, తల్లి దండు9లు వెతిశివెఠికి తుదకు వివాహ 
[(సయత్నమును విరమించుకొనిరి, 


అంత రామదాసు అరణ్యంలో ఒక రహస్య స్థావరమేర్చ 
రుచుకొని పారమార్థిక చింతతో కాలమును వెళ్ళబుచ్చుచుండెను, 
ఆ మహారణ్యములో తనివితీర బిగ్గరగా దిక్కులు పిక్కటిల్లునట్లు 
రామనామ గానము చేయుచు తన్మయత్వం జెందేవాడు, ఆ 
అరణ్యమందలి (కూరమృగములు తదితర జంతువులు అతని 
అ|[శమమునకు వచ్చి వారి గానం వింటూ వుండెడివి, 


ఒకనాడు ఆంజనేయస్వామి విక్సృతరూపంలో రామదాను 
నకు దర్శనమిచ్చెను. ఆ వచ్చినవాడు ఆంజనేయస్వామి యని 
తారకమంత9 మహిమవలన ఎజీగినవాడ్రై వానిని అనేకవిధముల 
స్రోత0ము చేసి అంజనేయ స్వామిని నిజ రూపంలో. దర్శన 
మిమ్మని (పొర్థించెను. అంత అంజనెయస్వామి సంతుష్టుడై 
నిజరూపంలో దర్శనమిచ్చి వాని రామనామ గానమునకు తాను 
ముగ్గుడ్రై ఇటు వచ్చికినని చెప్పి శ్రీరామ కటాక్తము అతనికి 
త్వరలో కలుగనున్న దని చెస్పి అంతర్జాన మయ్యెను. నాటినుండి 
రామదాను రామనామ సంకీర్రనము ద్విగుజీకృతో త్పాహముతో 
సాగించుచూ. శ్రీరామాంకితముగా “*తత్వమానస బోధి అను 
మహ శ్రరమైన ఒక (గంథమును రచించెను. అందు [గోత 
ఉఊవదేస్థ్ర సభికుడు, సర్వము మనస్సుగా నిశ్చయించి [వాయ 
బడినది నిత్యము రామదాసకృత “మానసబోధ' వఠించువారికి 
థీరామ సద్భక్రి కలిగి గురు శుశూ్రంష చేయనక్కర లేకుండా 
మానసిక తత్వం పెరుగును. 


శి 


ఇట్లు చాలాకొలరి రామదాసు ఏకాంతవాసములో జీవనము 
సాగించిన పిదవ ఒకనాడు ఆ దారిన పండరి క్షేత్రమునకు పోవు 
భక్త బృందము పొండురంగ నామ సంకీర్తనము జేయుచూ 
ఆ దారిన పోవుచుండిరి. రామదాసు పండరినాధుని దర్శించ 
గోరి మిగిలినవారితో పొత్తు కలియిక తాను వేరుగా రామ 
నామము గానము చేయుచూ. పండరి క్షేత్రము పోదొడం గెను. 
మార్గమధ్యమున హనుమంతుడు దర్శనమిచ్చి పండరి క్షేత 
మున రామదర్శనం లభించునని చెప్పి అంతర్జానమయ్యెను. 
రామదాసు వండరి క్షేత్రము చేరి 'చందిభాగా" నదియఐదు 
స్నానము చేసి రామదర్శ న కుతూహలముతో పాండురంగ 
స్వామి దేవాలయమందు పివేశించెను అంత ఆలయ మం 
దున్న పొండురంగస్వామి తన మనస్సున ఊహించుకొనుచున్న 
కోదండ రామునికి సమానముగా లేదని చూచి మిక్కిలి వ్యధతో, 
హనుమంతుడు తనకు రామదర్శనమగునని చెప్పగా పొండు 
రంగని దర్శన మగుచున్నదని చింతించుచుండెను, అతని 
మనోగతం బెజీగినవాడై పాండురంగడు రామదాసుకు కోదండ 
రాముని రూపములో దర్శనమీయగా రామదాసు పులకితాం 
గుడ్డై శ్రీరానుచందుని అనేక విధముల సోత్రము చేసెను. 
అంత శ్రీరామచంద్రుడు వానికి అభయమొసంగి రామభ క్తిని 
(పచారము గావించమని చెప్పి తిరిగి యధా రూవమును పొంది 
హాండురంగ విఠలునిగా మారిపోయెను. 


అ కాలములో మహారాష్ట్ర రాజ్యమును శివాజీ పాలించు 
చుండెను, బాల్యము నుండియు భారత, రామాయణ గాధలు 
విన్న శివాజీ హిందూ ధర్మమును పొటించుచూ తన రాజ్య 


థీ 


మును రామరాజ్యముగా పాలించుచుండిను. రామదాసస్వామి 
పండరి క్షేతిమునుండి తిరిగి వచ్చుచుండగా శివాజీ వానికి కన 
పడెను. రామదాసు శ్రీర్చి మహిమలు విన్న శివాజీ తక్షణమే 
గుజ్జము దిగి సాష్టాంగ మొనరించి అతని శిమ్యనిగా సేవ 
చేయుచూ. గురువుల అనుజ్ఞతో “సజ్జ గడ” అను కోట సమీవ 
మున చక్కని ఆశమ మేర్చరిచి వితి గురువారము గురు 
దర్శనము చేయుచూ. వారి బోధామ్ముతము వినుచుండెను, 
జకనాడు రామదానస్వామి శివాజీ త్యాగశీలత పరీక్షించ నెంచి 
ఒక జోలెను బేతికి తగిలించుకొని కోటలో సభతీర్చిన శివాజీ 
డగ్గరకు తిన్నగా వెళ్ళెను. వెంటనే శివాజీ సింహాసనము దిగి 
గురువునకు సాష్టాంగపడి జోలెతో వచ్చిన గురువునకు ఏమి భిక్ష 
వేయవలెనని ఆలోచించెను, వెంటనే ఒక ప[తము [వాసి 
దానిప్టై రాజము[ద వేసి ఆ ప్టతమును జోలియందుంచెను, 
అందు ఇట్లు _వాయబడి యున్నది; 


*శ్ర్రీ గురూజీ మహరాజునకు శిష్యుడు వినయ పూర్వక 
ముగా సమర్చించుకొన్న పత్రము, ఈనాడు రాజసభలోకి 
శిష్యనియందనుగ్రహించి జోలె ధరించి వచ్చిన గురుస్వామికి 
నా వందనములు, మహావాత్చల్యముతో వేంచేసిన గురూజీకి 
నేను దాసుడను, అందువే నేలినుండి గురూజీకి రాజ్య మర్చిం 
చడమైనది. సర్వ కార్య భారములు గురువర్యులే నడిపించు 
టకు అంగికరించి ఈ పత్రమును సమర్పించితిని. శిష్య 
వాత్యల్యముతో దీనిని స్వీకరించ పార్ధిస్తున్నాను. 

ఇట్లు మీ (ప్రియ శిష్యుడు 
శివాజీ. 


థ్‌ 


అంత రామదాసస్వామి శివాజీ గురుభ కక్రికి సంతోషించి 
ఇట్లు (వశ్నించెను. రాజ్యమంతయూ గురవునకర్చించి నీవేమి 
చేతువని అడిగెను. అంత శివాజీ గురువర్యుని పూజించుచూ 
ఆయన చెంత సేవకునిగా వుందును, గురుసేవకన్న రాజ్య 
సేవ నాకు ఘనము కాదు, స్వామీ: మీరే ఈ రాజ్యాధికారి, 
తమదే ఈ సింహాసనము, రాజ్యము, దానిని ధర్మయుతముగా 
పొలింపుడని వినయముగా ఉపొర్టించెను, 


అంత రామదాసస్వామి తన శిష్యుని భ క్రికి మెచ్చుకొని 

పత)మును తిరిగి ఇచ్చి తనకు మారుగా శివాజీనే రాజ్యమును 
పాలింపుమని చెప్పెను. అతని జండౌాను కాషాయరంగు గల 
దానినిగా మార్చించెను, జోహార్లు మాన్చించి “రామ్‌ రామ్‌” 
అన్నట్లు శాసనము చేయించెను. ఆరాజ్యము తనది కాదనియు 
భగవంతునిదనియు నమ్మి ధర్మ శక్తితో రాజ్య పాలనము 
చేయమని అజ్జాపించెను. శవాజీ పరమానందము బెంది గురు 
వాజ్ఞను పొటించుచూ రామరాజ్యముగా రాజ్యమునేలెను, 


రామదాసు తనకు అంత్యకాలము సమీపించినదని శిష్యు 
లకు చెవ్వ్పగా వారు తమకు మార్గదర్శకము చేయకుండా తమను 
విడువవలదని కోరిరి, అంత తనకు మారుగా తనచే రచింప 
బడిన *దొసబోధ” చదివి వారు తమ సంశయములను నివృత్తి 
చేసుకొనవలసినదిగా చెప్పెను. భక్తులందరూ *జయ జయరాం, 
జయ జయరాం” అని రామనామము మిన్నుముట్టునట్లుగా 
గానము చేయుచుండగా తన దేహమును చాలించిను, 


48 


వేంకట ఏ రామభ కక్తిని సంపూర్ణముగా ఆస్వాదించి రామ కటా 
క్షము పొందిన మహాభ క్తులు హిందువులే గాక, హైందవేతరులు 
కూడ అనేకులు గలరని విన్నాము. 


గోపీ ఏ వారిలో ముఖ్యులు కబీర్‌దాసు, ఇతడు జన్మతః 
హిందువు అయినా మహమ్మదియునిచే వేరదియబడి మహమ్మ 
దీయుడై నాడు. 


వేంకట వాని చరిత గూడ జెప్పి రామభక్తి సామా9జ్యము 
యొక్క, విలక్షణమును తెలియజెప్ప పాంర్ధన, 


శ్యామశాస్త్రి; నేడు మహా పర్వదినము. మహాభక్తులైన 
తులసీదాసు, సమర్థ రామదాసు, కవీర్‌దాసుల చరిత) విని 
పునీతులమగుచున్నా ము, 


కబీర్‌ దాన్‌ చరితి . 


కవీర్‌దాస [పభవే నమః 
మోహనరాగం_ఆదితాళం, 


భజరే రామనావు సుఖదాయీ ॥భజ॥ 


1.  రామనామ్‌కీ దో అకరమే-సట్‌ సుఖ్‌ శాంతిమిలాయి 
॥1భజ॥ 

£,  కహత కలీరా సునోభాయ్‌ సాధో_జ్యోతిమె జ్యోతి మిలాయీ 
క$భజ॥ 


త్త 


గోపీ ; పూర్వము గంగాకీరమున కాశీ పట్టణములో *తమాల్‌” 
అను పేరు గల ఒక మహమ్మదీయుడుండెడివాడు. అతడు 
బట్టలు నేసి వాటిని అమ్ముకొని ఆ దూవ్యముతో కుటుంబ పోషణ 
జరుపుకొనెడివాడు. ఒకరోజున గంగా ప్రవాహములో పడి ఒక 
శివవు ఒక తొట్టెలో నుండి కొట్టుకొనివచ్చుట తమాల్‌ జూచి 
అందులో వున్న శిళవును గ్రహించి తమకు సంతానము లఠేనం 
దున భగవంతుడు ఈ శిపవును ప్రసాదించెనని గృహమునకు 
కొనిపోయిరి. వారు ఆ కుమారునీకి “కబీరు” అని నామకరణము 
చేసిరి. కబీరు మాటలు నేర్చుకొన్నది మొదలు రామనామము 
పలుకసాగెను,  (పజలు మహమ్మదియుడు రామనామోచ్చా రణ 
చేయుటను వింతగా జూడసాగిరి. వయస్సు వచ్చిన వెంటనే 
కబీరుని జక గృహస్థునిగా చేసిరి. కబీరు మొదటి నుండి 
రామభక్తి తత్పరుడగుటచే సరసారమందు శ్రద్ధ వహించక 
ఎల్ల వేళలా రామభజనలు చేయుచుండెను. తండి) బలవంతము 
మీద సంసార పోషణక్షై కులవృత్తియగు నేతపనిని చేవబ్దెనుం 
అతడు ఏ పని చేయుచున్ననూ రాముని మీదనే ధ్యానము 
నిలుపుచుండెను ఒక్కొక్కప్పుడు సమాధి స్థితిలో వుండి తన 
పనిని మరచిపోయినచో ఆ రాముడే స్వయముగా అతని పనిని 
పూర్తి వచేయుచుండెడివాడు. ఇట్లు రామునిచే నేయబడినె వస్త్ర 
ములు మిక్కిలి ప్రికాశవంతములై అమితమైన ధర రాబట్టగా 
అది జూచి తన తండ్రి కుమారుడు గొప్ప పనివాడయ్యెనని* 
సంతోషించుచుండెను. కొంత కాలమునకు కవీరనకు ఒక 
బికుమారుడు కల్లెను, అతనికి “కమాలుడు” అని పేరు పెట్టెను 
అడ్డ తంగడివలె రామభజనయందు అసక్తి కనబరుచుచూ 


క్షీ 


పెరిగి పెద్దవాడయ్యెను. ఒకనాడు కమాలుడు తనకు తీర్థాట 
నము చేయవలెనని అభిలాష వున్నదని తండి? అనుజ్ఞ వేడెను. 
కవీర అందులకు సమ్మతి ర్జ్‌గా అతడు తీర్ధాటన క్రై బయలు 
దేరెను. 


మార్గ మధ్యమున అనేకులు వీని సంకీర్తనము విని 
తన్మయులగుచూ వానివెంట భజన గోష్టులతో జనుచుండిరి, 
ఒకచోట “లీమరధి"* నదికీరమందు ఒక భక్తుడైన వర్తకుడు 
కమాల్‌ దాసును భక్తులతో సహా తన ఇండికి గొనిపోయి మిక్కిలి 
గౌరవించి ఆనందముగా వారినందరినీ ఆదరించెను. వారికి 
విశేషముగా సన్మానములు జరిపి ఒక అమూల్యమగు రత్న 
మును బహుమతిగా ఇచ్చెను, కమాలుడు ఆ రత్నమును 
సంతోషముతో ఇంటికి తెచ్చి తన తండిికి జనగెను.. కబీరు 
ఆ రత్నమును జూచి అసహ్యపడి రామనామమును అమ్మి 
మహా పాపము కట్టుకొన్నావని కొడుకుని నిందించెను. వెంటనే 
ఆ రత్నమును ఆ వర్తకుడికి తిరిగి ఇప్పించివేసెను. ఆవర్త 
డుకు వీరి భక్రితత్పరతకు ఆశ్చర్యపడెను. ఒకనాడు అర్ధ 
రాతిమున నామదేవ జ్ఞానదేవులు కొందరు మహి భక్తులతో 
కబీరు గృహమునకు వచ్చిరి, అధి చూచి కలీరుతో అతని 
భార్య వీరికి మనము విందు చేయవలెను. ఇంటికి వచ్చిన 
అతిథులు మహానుభావులనియు, మహి మహితాత్ములనియు 
చెప్పెను. కానీ ఇంట్లో ఏమియూ లేవు. ధనము లేదు. తండి 
కుమారులు ఇద్దరూ “హింగతనం చేసి అయిననూ వస్తుపులు 
సనంపొదించవలేనని ఆలోచించి, తగిన పరికరములు కొని అంగడి 
వీధికి పోయి ఒక దుకాణమునకు కన్నము పెట్టిరి కమాలు 


కి 


అందు పవేశించి సంభారములు ఈవలకు గెంటి తాను లోవల 
వుండెను, పని పూర్తి అయిన తరువాత ఇతర చోరులు ఇం 
దులో (పవేశింతురని భావించి అక్కడ సండుకొని వున్న వర్త 
కుని వైపు వెళ్ళి కన్నము నుండి పారిపోవ యత్నించెను, 
ఇంతలో అ వర్తకుడు లేచి కమాలుని వట్టుకొనెను, అసమ 
యమునకు అతడి శరీరం సగం ఈవలకు సగం లోనికి వుండి 
పోయెను. వర్తకుడు తనను ఆనవాలు పట్టినటో వీరు మోసపు 
భక్తులని ప9జలు నిందించెదరని కమాలు తన తండిని తన 
శిరస్సు నరికి నింద లేకుండ చేయమనగా కబీరు అతని 
శిరస్కు ఖండించి తన సామగ్రితో ఆ శిరస్సును గొనిపోయెనుం 
భార్యతో జరిగిన వృత్తాంతమును సవిస్త్రరముగా చెప్పెను. 
పు్యత వియోగముతో మిగుల బాధ నొందిననూ పరోవకారము 
నన్తై ప్రాణములర్చించిన తన కుమారుని మెచ్చుకొని దంపతు 
లిరువురూ అతిథి పూజ వేసి సంతృప్తి నొందిరి, తెల్ల వారిన 
తర్వాత కబీరు వారిని అంగడి వీధి వరకూ సాగనం ఫెను, 


ఇంతలో రాతి) దొంగతనము జరిగిన తర్వాత వర్తకుడు 
మొండెమును రాజుగారి వశమందుంచెను, రాజు ఆ మొండె 
మును ఒక శూలమునకు (గుచ్చి బజారు మధ్యన నిలబెబ్టెను, 
ఆ మొండెము అతిథిపూజ గొన్న భాగవతులందరికీ చేతులెత్తి 
జోహార్లు చేయగా అది చూచి అందరూ ఆశ్చర్యపడిరి. నామ 
దేవ, జ్ఞాన చేవులు ఆ వింత చూసి దాని వృత్తాంత మడుగగా 
కవీరు అతిథిపూజకై (పాణములర్చించిన తన కుమారుని సాహస 
గాధను సవిస్తరముగా వారితో చెప్పెను వరోవకారమునత్తై 
పాొణములు విడిచిన కమాలునందు ఆ నుహాత్ములకు అమిత మైన 


ఫ్‌ 


దయ కలిగినది. వెంటనే కబీరు ఇంటనున్న కమాలు శిరసును 
తెప్పించి ఆ మొండెమున కతికించి జీవము పోసిరి. వెంటనే 
కమాలు నిద మేల్కొన్న వానివలె లేచి తండికి సాధువులకు 
నమస్కరించెను. - 


కొందరు కబీరును పరీక్ష చేయనెంచి పదివేలమంది 
సాధువులను కబీరు ఇంటికి పంపెను. కబీరు ఇంటి యిందు 
ఆహార పదార్థములేవియూ లేవు, భార్యాభర్తలిరువురూ ఆలో 
చించుకొని వూరియందున్న పెద్ద శెట్టి దగ్గరకు పోయి ఆహార 
వదార్ధములు సంపాదింపతలచిరి, కబీరు సాధువులను సేవించు 
చుండగా ఆతని భార్య పెద్ద శెట్టీ ఇంటీకి పోయి సాధు సమా 
రాధనక్రు సరివడు సొమ్మగి ఇమ్మని ప్రొర్థించెను అమె వయ 
సులో వుండుటవే శెట్టి ఆమెను పొందగోరి అందుకు ఇష్టపడినచో 
సొమాన్లు ఇచ్చుటకు అంగీకరించెను. అంత ఆ ఇల్లాలు తన 
శరీరమును అతిథి పూజకై వినియోగింపదలచి భగవంతు నుద్దే 
శించి తన శరీరమును సాధు సమారాధనకు అమ్ముచున్నానని 
చెప్పి శెట్టి మాట కంగీకరించి సావుగిని కొనిపోయెను. సాధు 
సమారాథన జరిపించి తనమాట వికారము భర్త అంగీకార 
ముతో శెట్టి ఇంటికి పోయెను. వర్తకుడు అమెయొక్క సౌంద 
ర్యమును జూచి అమెతో భోగింపనెంచెను. ఇంతలో శ్రీరాముడు 
[గామ రక్షకభటుని వేషములో తలుపు తట్టి ఇంట ప్రవేశించెను, 
వర్తకుడు గడగడలాడుచూ వడకగది తలుపు మూసీవుంచగా, 
మారువేషంలో వున్న రాముడు అందు పివేశించి కబీరు 
భార్యను జూచి నీవిందులకిక్కడ నుంటివని అడుగగా ఆమె 
జరిగిన సంగతి జెవ్వ ఆ రక్షళభటుడు ఆ శెట్టిని కొరడాలతో కొట్టి 


ఆమెకు నమస్కరింపజేసి తాను అఫోక్టు: ఇంటికి చేట సన్సున 
డయ్యెను, కబీరు ఇది విని గా9మకక్షకని: ఫం టక పోయకన 
అభీష్టమునకు భిన్నముగా ఎందుకు హం గ్షించితివని అడుగగా 
వాడు. నేనేమీ ఎరుగనని వాహోయెన  న్యష్టైత- 'భదంతయూ 
శ్రీరాముని కొర్యమని వర్తకుని ఇంటికడ కేగి "స్రేరాముడు వాని 
ఇంటికి స్వయముగా వచ్చెనని చెప్పగా శెట్టి తన అపరాధమును 
గుదర్థించినవాడై కబీరు దంపతులకు నమస్కరించి వారి (వధాన 
శిష్యుడ్డై రామభజనలు చేయుచుండెను, 





కొంతకాలము పీదప కబీరు కాశీ నగరములో వుండు 
రామానందుడను మహనీయుని వద్ధ రామతారక నం్యతోప 
దేశము పొందదలబి వానిని శరణు వేడెను. అతడు మహమ్మ 
దీయుడగుటబే రామానందుడు అందులకంగీకరింపలేదు. చివ 
రకు ఒక ఆలోచన చేసి రామానందస్వామి స్నానమునకు పోవు 
మార్గమున ఒక గొయ్యి త్రవ్వి తలమాత9ము పైకి వుండునట్లు 
కుదుక్చుకొని యుండెను, కెల్లవారురూమున రామానంద 
స్వామి స్నానార్థమై ఆ దాగిని పోవుచూ కబీరు శిరస్సును కొల 
తన్ని చీశటిళొ ఎవరినో తన్నినానని “శ్రీరామ రామి అని 
ఉచ్చరించెను. అంత కవీరు లేచి మహాక్కా! మీ పాద స్పర్శవే 
నా జన్మ పొవనమైనది మీరు నాకు శ్రీరామ మంత్రమున 
దేశించిన గురువర్యులు. నన్ను దీవించుడు” అన కబలీరులోని 
వినయాది సుగుణషులకు రామూన౦దుడు మెచ్చుకొనెను. 
తర్వాత కబీరు వీధుల వెంబడి తిరుగుచూ రామనామ కీర్తనలు 
చేయుచూ. తాను రామానందుని శిష్యుడనని చెప్పుకొనుచుండ 
కొందరు బ్రాహ్మణు ల్యాగహి.చి రామానందుని నిలదిసిరి, 


ర్ల 


అంత రామానందుడు పదిమందిలో తన చెప్పు తీసుకొని కబీరు 
శిరస్సుపై కొట్టగా కబీరు *“ఇంతమందిలో మీ పొద స్పర్శే 
నా జన్మ ధన్యత గాంచినది" అని చెప్పుచూ “మీరే నా గురువు 
అనుటకు వీరందరూ సాక్ష్యులు గారా? అని చెప్పెను. అంత 
రామానందుడు అతనిని కౌగలించుకొని తన శిష్యులలో ముఖ్య 
మైనవాడని ఆశీర్వదించెను. 


ఇట్లుండ కబీరు భజనలు నిరంతరము సాగించుచూ 
గొప్పగా కొనియాడబడుచుండెను. ఇతనిని చూచి సహించలేని 
వారు కొందరు కబీరు పేరుతో భరత ఖఇండములోని వివిధ పుణ్య 
క్రేతుములకు ఆహ్వాన ప్యతములు పంపిరి, ఎల్ల మూలలనుండి 
అతిథులు రాజొచ్చిరి, అక్షలకొలది సాధువులు కబీరు గృహము 
వెదకుకొని వచ్చి వేరు వేరు విడుదులలో స్టిరనివాన మేర్చరుచు 
కొనిరి. కలీరు ఇదంతయూ జూచి ఆశ్చర్యము జెంది అట్టి 
భక్తుల దర్శనము చేత తన జన్మము పొవన మైనదని థ్రీరామ 
నామము గానము చేయుచుండెను. అంత శ్రీరామచందు)డు 
తానే కబీరు రూవము ధరించి వివిధ స్థలముల నుండి వచ్చిన 
భక్త బృందములకు భోజనాది సత్కారములు జరిపి సంతోష 
వరచెను, ఈ విధముగా మూడురోజులు గడిచిన పిదప కవీరును 
తలవంపులు చేయదలచిన దుర్మార్గులు పశ్చా శ్రావనుంది. వాని 
వాదములా్యశయించిరి, అంత వారికి రామమంతో9ప దేశము 
వేసి ధన్యులను జేసెను. 


మహాభకక్తుల సందర్శనానుభూతిని *కలాగని వివరించ 
రేనని* త్యాగరాజస్వామి చెప్పిన మాటకు దృష్షాంతముగా 


ఫ్‌ 


కబీరు చర్మితయందు, నామదేవ, జ్ఞానదేవులు కబీరు గృహము 
నకు వేంచేసినప్పుడు, వానికి అతిథి సత్మారములొనరించుటకై 
కబీరు తన ప్యుతుని శిరస్సు ఖండించి తజ్జనిత మనః క్షేశమును 
కొంచెమైన ననుభవింపక వారిని సంతుష్టులను జేసిన విధము, 
ఇంకొక సందర్భములో తన థార్య శీలమును సహితము 
త్యాగము జేసి మహాభ క్తులకు అతిథి సత్కారము లొనరించిన 
విధము, త్యాగరాజ స్వామివారి అభిప్రాయ మునకు చక్కటి 
ఉదాహరణలు కాగలవు, 


త్యాగ ఏ కబీరు రామభ క్తులలో అగ్రగణ్యుడు. వీరి అను 
గ్రహముచే మన కంచర్ల గోపన్న రామతారక మంతో9పదేశము 
పొంది రామదాసుగా _పథ్యాతి గాంచెను. ఈ సందర్భములో 
ఒక విచి్కిత సంఘటన జరిగెను, 


ఒకనాడు గోవన్న కలీరును రామాలయమునకు తీసుకు 
వెళ్ళగా అక్కడ నున్న పూజారులు అతడు మహమ్మదీయు 
డగుటచే అలయ ప్రవేశమునకు అడ్డు తగిలిరి, కాని కబీరు 
ఏమియు చలించక ఆ[గహము జెందక రామనామ సంకీర్రన 
జేయుచూ తన దారి బోదొడంగెను. అంత ఆలయములోని 
రామ విగ్రహములు మాయమై కబీరు వెంట పోసాగెను, 
అప్పుడు పూజారులు పళ్చాత్తాపము జెంది కబీరు కాళ్ళపై పడి 
క్రమావణ చెప్పుకొని సీతారామ లక్ష్మణుల విగ్రహములు యధా 
స్థానమున నుండునట్లుగా చేయమని పొిర్ధింప కబీరు (వస 
న్నుడై శ్రీరాముని ధ్యానింపగా విగిహములు పూర్వపు స్ధల 
మందు నిలిచెను. తదనంతరము కబీరు గోవన్నను జూచి 


ఫ్ట్‌త్త 


*న్సీన్సు రామ నామమును నిరంతరము జపించుచుండుము. ఆ 
రామానుగిహము నీకు త్వరలో పా౦ప్తించి జీవన్ముక్తి పొంద 
గలవు” అని చెప్పి తాను ఇతర పుణ్యక్షీీతముల సందర్శనార్థమై 
వెడలిపోయెను, 


గోపీ ఏ; భ్యదాచల రామదాసు అంటే మీరేనా? 

త్యాగ ఏ అవును, 

గోపీనాధ్‌; ఈ సందర్భములో ఆ మహా భక్తుని స-స్మరణను 
గూడ వాంఛనీయము, వారి జీవిత సం్యగహమును తెల్పి మా 
జన్మ ధన్యతజేయ పాంర్ధన. 


త్యాగ ఏ రామదాసు పం,(డెండు సంవతృరములు కారాగార 
వొస శిక్ష అనుభవించునప్పుడు వెల్లువై (ప్రవహించిన అతని 
ఆరి భక్తి సుధావాహినిగా ప్రవహించి అసంభ్యాకములై న 
అమృత గుళికలవంటి కీర్తనలు వారి గరళము నుండి వెలువడి 
నవి, అ ఆవేదనలో రామదాసు శ్రీరాముని కఠిన హృదయు 
డని నిందించెను. తనకు గల బీరుదులన్ని యూ అబద్ధములటెను, 
సీతమ్మతో నీవైనా జెన్పవమ్మ అని మొరబెబ్టెను, అ కీర్తసల 
శంవణము జడలు మైమరపింపజేయును. 


గోపీ; స్వామీ; వారి కేర్రననొకదానిని గానము బేసి మము 
లను కృతార్థులను జేయుడు, 


స 
. 


పస్ట్‌ 
త్యాగ వ అవశ్యము; 
అసావేరి రాగము-_చాపుతాళము. 


పల్లవి ఏ రామచందులు నాపై చలము జేసిశారు 
సీతమ్మ జెప్పవమ్మా-నీవై న సీతమ్మ జెప్పవమ్మా 
అ! పల్లవి; కట కట! వినడేమిసేయుదు కఠినచిత్తుని మనసు 
కరుగదు 


కర్మములెటులుండునో కద। ధర్మమే నీకుండునమ్మ 1 


చరణము 12 దిన దినము మీచుట్టు దీనతతో తిరుగ 
దిక్కెవరోయమ్మ 1 
దినపోషకుడనుచు వేడికి దిక్కులన్నియు వికట 
మాయెను 
ఒక్కమాటై న అనడు ఎక్కులేమని తలతునమ్మా? 
చరణము £ ; కౌసల్య తనయుడు కపటము జేసినాడు 
కారిణమముండినా? 
కన్న డజేసెదవా? నీకన్నుల ప్లై భవముతోడ 
విన్న వీింవగదమ్మా-నీకన్న దిక్కెవరోయమ్మ! 


చరణము 8 ; దశరధాత్మ జుడెంతొ దయళాలి యనుకొంటి 
ధర్మహీనుడోయమ్మ _దాసజనులకు దాతయితడట 
వాసిగ భద గిరివడు_.రామదానునేల రాడట 
రవికులాంబుది సోముడట : 


వ్ట్‌గీ 


గోపీ ఏ అహి! ఏమి భావము! ఎంత మధురము! ఏమి సంగీ 
తము। అద్భుత ముః రామదాసు పండెండు సంవత్సరముల 
కారాగారవాస శిక్ష ఎందుల కనుభవించవలసి వచ్చినది? వాని 
నృత్తారతము వివరముగా తెలున (ప్రార్థన, 


త్యాగ ; రామదాసుకు పూర్వాశ్రిమమందలి పేరు *గోపన్న ”. 
ఇంటిసేరు కంచర్ల వారు. నేలకొండపల్లి కాపురస్తుడు. తండి 
పేరు లింగనమంతి, తల్లి పేరు కామాంబ వీరిది ఆ్యతేయస 
గో[తము, నియోగి (బొహ్మణుడు. ఇతడు చిన్న నాటినుండియూ 
రామ భక్తుడై ఎల్లవ్వుడూ రామకధా శ్రవణం బొనర్బుచూ 
శ్రీరామసేవ చేయుచుండెడివాగు. 


భద్రాచలనుందు వెలసిన సీతారాములవారి వి[గహము 
లకు సరియగు ఆచ్చాదన లేక్క పూజా పునస్కారములు లేక 
మరుగున పడి వుండగా తమ్మ లదమ్మక్క అనుభ కురాలి 
స్వవ్నముని శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి భదిగిరి నందు 
తానువున్న ఉనికిని తెలియజెప్పెను. అంతట ఆమె అచట ఒక 
ప్రదేశమున చెట్లు తీగలు మొదలై నవాటిచే కవ్చబడి వున్న 
సీతారామలక్ష్మణుల విగ్రహములను జూచి సంపోరిక్షణాది సమస్త 
కృత్యములనూ జరిపించి తన శక్తికొలది చిన్న మంటపమును 
కట్టించి ఆ గ్రామస్తుల సహాయము వలన హ్మోత్సవము మొద 
లగు ఉత్సవములను జరిపించుచుండెను. 


రామదాసు భ్యద్రాచలమందు శ్రీరామచందుడు. వెలసి 
నాడని విని ఆ స్వామిని దర్శింప కొందరు భకులనో భ (దాచల 


ఫ్‌ 


మేగెను. అక్కడ కొన్ని రోజులు స్వామిని సేవించి తన 
స్వ్యగామమునకు తిరిగి వచ్చుచూ భ్యదాచలనుందు స్థిర నివా 
సము కల్పించవలసినదిగా ఆ శ్రీరామచందుని పాంర్ధంచెను. 

సంపార బాధ్యత నానాటికీ పెరగజొచ్చెను. గత్యంత 
రము లేక ఏదైనా ఉద్యోగము సంపాదింపనెంచెను. హైదరా 
బాద్‌ తానీషా వద్ధ మంథతులుగా వున్న తన మేనమామలై న 
అక్కన్న, మాదన్నగార్హ ను జూచి వారి సలహాపై తానీషాను 
దర్శించెను. అంత తానీషా రామదాసును భదాొచలపు తహ 
సిల్టార్‌గా నియమించెను. భదాాచలమునకు వెళ్ళినది మొదలు 
గోపన్నయందు రామభక్రి ద్విగుణీకృత మె, నిత్య భజనలు, 
[బాహ్మణ సమారాధనలు వారి యింట తదేకముగా జరుగుచుం 
డెడివి, 


ఒకనాడు సంతర్పణ జరుగుచుండగా రామదాసుయొక్కు 
ఏకైక ప్యుతుడు రఘురాముడు గంజిగుంటయందు పడి మర 
ణించెను. ఆ విషయమును గుప్తపరచి సమారాధన ముగియు 
వరకూ భార్యాభర్తలిరువురూ మిక్కిలి థై ర్యముతో వచ్చిన 
అతిథులకు సంతృప్తిగా విందు ఖభోజనములనొసంగిరి. తదనం 
తరము రామదాసు శ్రీరామచందు)ని కడకేగి “కోదండ రాము 
కోదండరామ-నీ దండ నాకు నీవెందు బోకు అను కీర్తనను 
గానము చేయగా బాలుడు పునస్టీవితుడయ్యెను. 


రానుదాసు భదా్రాచలము తహసీల్దారుగా వచ్చిన తరువాత 
సీతారామ అఇక్ష్మణులకు సర్హైన ఆలయము లేకపోయినందులకు 


ఫ్‌ 


మిగుఠ వ్యధచెంది తనవద్ద నున్న సర్కారు పైకముతో అలయ 
పునర్ని ర్మాణమునకు పూనుకొనెను, అర్జీ తరి తనవద్ద నున్న 
ఆరులక్షల సర్కారు పైకమును ఖర్చువేసి సీతారాను లక్ష్మణు 
అకు ఆలయము కట్టించి ఎన్నో విలువైన అభరణములను 
చేయించి రామక్రై ౦కర్యము జేసెను, 


ఈ సంగతి తొనీషాకు తెలిసి రామదాసుని రావించి విచా 
రింపగా అతడు సర్కారు పైకము ఖర్చు పెట్టినట్లు ధృవపడినది. 
పైకమును ఖర్చు పెట్టినందుకుగాను అతనికి వం్కడెండేండ్లు కఠిన 
కారాగారవాన శిక్ష విధింపబడినది, కారాగారమందు తానీషా 
సేవకులు రామదాసును అనేక విధములుగా హింసించిరి, 


అంత అతిదీనుడ్డై రామదాసు శ్రీరామచం్యదుని పరి పరి 
విధముల ఈ విధముగా పాిర్థించెను. 

“నమ్మినవారిని మోసముచేయుట న్యాయముగా దుర 

నా తండ్రీ న 

*ఇక్ష్వాకుకుల తిలక ఇకస్టైనా బోవవె రామచంద9! .... 

“రక్షించు రక్షించు రక్షించు రక్షించు రామచం (ద 

నను శిక్షింపవచ్చి ర” 

ఇట్లనేక విధముల ఆ శ్రీరాముని ప్రార్థించిన శేర్తనలు 


తెలుగు పాబ్బయమందు, సంగిత సాహిత్యమందు అద్భుతమైన 
రచనలుగా థాసిల్లి నవి. 


అనేక విధముల భక్తుని బాధించుచుండ సీతమ్మవారు 
చూచి సహించలేక శ్రీరామునితో భక్తుని ఏల ఉపేక్షించుచున్నా 


ఫలి 


రని యడుగ అతని కర్మబంధము పరిసమాప్తి జెందుటక్రై వేచి 
యున్నానని చెప్పి ఇంక వెంటనే భక్తుని విడిపింతునని చెప్పి 
లక్ష్మ ణునితో బయలుదేరెను. 


రామదాసు నిరాశజెంది జీవితము చాలించు నుద్దేశ్యముతో 
జక విష పాత్రను తన ముందుంచుకొని భగవంతుని ధ్యానిం 
చుచూ నిదురపోయెను,. అంత రావులక్ష్మణులు ఆ విషపాతును 
ఆవలకు నెట్టి తిన్నగా తానీషా శయనాగొరమున శేగి వానిని 
నిదుర నుండి లేపిరి. సంభిమాశ్చర్యములతో తానీషా ఆ 
వచ్చినవారు రామదాసు కింకరులని ఎజీగినవాడ్టై ఆరు లక్షల 
పైకమును గైైకొనుచు రామదాసు సామాన్య మానవుడు గాదని 
గుర్తించెిను ఆ మరునాడు పఅసొల కేగి సగారవముగా రామ 
దాసుని చెర విడిపించి మేశతాళములతో తీసుకువచ్చి వానికి 
తిరిగి తహసీల్దారు ఉద్యోగము నిచ్చుచూ ఆ జాగీరునంతయూ 
అతని క్రై వశము జీయుచూ శాసనము జేయించెను. తదనంత 
రము రామదాసు అజన్మాంతము భడ్రాచలరాముని సేవించుచూ 
సజీవముగా పై కుంఠము జేరెను, 


వీరి కీర్తనలు బహుళ ప్రజాదరణ పొందినవి, అవి 
భక్తిరస భరితములు, భజన గోష్టుల యందు తప్పనిసరిగా 
గానము జేయబడును. వారి కేర్తనలచే అనేకులు ప్రభావితు 
ల్టెరి, 
వేంకట; ఎందరో మహానుభావులు! అందరికీ వందనములు, 
ఈ మహాత్ముల జీవిత గాధలు వింటుంటే ఐహిక సుఖములశక్షై 
మానవుడు జెందు కాసతంియము నిరర్ధకముగా తోచును, 


[0 


శ్యామ ఏ సత్పంగత్వే-నిస్పంగత్వం! నిస్పంగ త్వే- 
నిర్మోహత్వ6। 
నిర్మోవత్వే-నిశ్చ లతత్వం: నిశ్చలతత్వే-జీవన్ము క్రి” 
అనీ శంకరాచార్యులవారు చెప్పినట్లు నేటి సత్సాంగత్యములో 
ఎన్నో అద్భుత విషయములు తెలిసినవి. 


గోపీ; మేము థ్రీ త్యాగరాజ స్వామివారి మహిమలను 
ఎన్నియో వినియున్నాము. వారి జీవితచరిిత మాకెరుకవరిచి 
మమ్ములను థన్యులను జేయవలసినదిగా కోరుచున్నాను. 


వేంకట: స్వామీ! ఉచితమైన ఆజ్ఞ చేసినారు. ఒక్క మనవి. 
త్యాగరాజస్వామివారి పవితి గాధను తమకు తెలియిజేయుటకు 
ముందు ఒకటి రెండు విషయాలు తెలియజెప్పాలి. త్యాగ 
రాజులవారికి అన్నీ విధముల సరిపోలినవారు మరిద్దరున్నారు. 
త మబోటీి పెద్దలు ఈ మువ్వుఠను నంగిత తింమూ ర్తులని సిలుచు 
చుందురు. ఇందు త్యాగరాజులవారిని వాకొనినప్పుడు మిగిలిన 
ఇద్ధరిని గూడ చెప్పుటవలన దాక్షిణాత్య సంగిత చర్మిత సమ 
గ్రముగ చెప్పినట్లగును. 


శాషమశాస్తి) చరిత 


అరుగోః మన ఎదుట ఆశీనుల్లై యున్న వీరే శ్యామ 
శాస్త్రలవారు. వీరి పూర్వులు వెల్లూరి మండలమువారు.. కంచి 
కామాక్షీ దేవాలయమున అర్భకులు, ఒక ఉవ[దవము కారం 
మున వీరు కాంచీపురము నుండి బయలుదేరి అటనట తల దాచు 


(1 


కొనుచు చివరకు తిరువయూరు వచ్చి చేరిరి, తరువాత వారు 
తంజావూరునందు అమ్మవారిని పఏతిష్టించినారు. తంజావూరులో 
అధి కామాక్షి అమ్మన్‌ కోవెల అచటనే శ్యామశాస్తు9లవారు 
జన్మించిరి. వారిని వారి తల్లి దం [డులు శ్యామకృష్ణుడని పిలుచు 
కొనుచుండిరి. ఆయన మేనమామ దగ్గర సంగీత శాస్త్రమున 
[పాధమిక విద్య నేర్చిరి. కారణ జన్ములగు వీరికి సంస్కృ 
తాం |(ధముల యందు మంచి పాండిత్యము కలదు. చక్కని 
బుద్ధిబలము, మేధ, ప్రజ్ఞ కల సూక్ష్మ గాహి వీరు. ఈయన 
గొప్ప సంగీతకారులే గాక మహా వాగ్గేయకారులు గూడాను. 
వీరు వవ్శిత జీవి. నిష్కళంక భక్తులు, 'ఫ్రేజేవియును, వీరునూ 
మాట్లాడుకొనుచుందురు. కామాక్షీదేవి వీరికి ఎన్ని యోమార్లు 
(పత్యక్ష్తమై అనుగహించినది, వీరు వీధివెంట పోవుచుండగ 
అరుగుల మీద కూర్చొన్నవారు లేచి నిలచి గౌరవము నెరపు 
చుండిరి, వీరు మీనాక్షీదేవిపై తొమ్మిది కృతులను రచించిరి, 
అవి నవరత్నమాలికా కృతులుగా కొనియాడబడుచున్నవి. వీరు 
మథురయందు అమ్మవారి సమక్షమున పాడిన కృతులు మధుర 
గాంధార ప్రివాహమై వినువారిని తన్మయులకేసినవి, అప్పటి 
నుండియును వీరిని ఆచట ఆలయ మర్యాదలతో సత్కరింతురు, 


వీరి కృతులు విద్వత్తుళో కూడినవి, తాళక0ిమ విషయ 
మున అత్యంత గంభీరముల్లై నవి, రసభావ దృష్టితో పరిశీ 
లించిన వీరి కృతులు కదశీఫల పాఠమునందున్నవి. ఒకనాడు 
బొబ్బిలి కేశవయ్యు అను ఒక సరిగిత విద్వాంసుడు తంజావూరు 
వచ్చెను, ఆతడు మహాగర్వి. భూలోక బాపచుట్టీ అను బిరుదును 
ధరించినాడు. ఎందరో సంగిత విద్వాంసులను జయించి వారి 


82 


తంబురాలన్కు బిరుద పతకములను లాగుకొని జయప్మ్యతము 
అను తీసుకొనిపోవుచుండెడివాడు. ఈతడు తంజావూరు విద్వాం 
సులను సవాలు చేసినాడు వీరిని ఎదుర్కొను ధైర్యము ఆస్థాన 
సంగిత విద్వాంసులకు కొరవడినది. వారందరునూ. కేశ 
వయ్యును ఎదుర్కొనమని శ్యామళాస్త్రిగారిని (పార్థించిరి, వివా 
దమునకు ముందురోజు మనస్సునకు అశాంతి కలుగగా వీరు 
థ్రీదేవి పూజ చేసి వరిస్థితిని అమ్మకు వివరించిరి, అవ్వుడొక 
కృతి ఊబికివచ్చినది. అది చింతామణి రాగమున “దేవిబోవ 
సమయమిదే” అనునది, అమ్మవారి కరుణ కల్గినది. మరునాడు 
సభలో శేశవయ్య ఒక రాగమెత్తుకొని పొడెను. తానములో 
భిన్నవి భిన్నగతులు పిదర్శించెను. క్లిష్ట సంచారములు 
చూసెను, కేశవయ్య పాట నిలువగానే శ్యామశాస్తు9లవారు 
ఇంతేనా? ఇంకనూ కలదా? అని (పశ్నించిరి. కేశవయ్య 
మాట్లాడలేదు. శాస్త్రిగారు _ శేశవయ్య చూపిన తానములన్నీ 
పాడి ఆయనకు తెలియని నూతన విషయములను పిదర్శించి 
అయాంతర్లీ నమైన గమకములను జూపిరి. శేశవయ్యకు వీరి 
(వతిభ తెలియదు. వారిద్దరునూ చాలసేపు పెనగులాడిరి. చివ 
రకు ఒకరినొకరు మూడు _వశ్నలడిగి జయాపజయ నిర్ణయము 
చేయుటకు నిశ్చ యించుకొనిరి, 


మొదట థ్రీ శ్యామశాస్త్రి కేశవయ్యను "*నీవు శాస్త్రీయ 
ముగా పొడగలవా”? అని ప్రశ్నించెను. అంత గొప్ప విద్వాం 
సుని ఇటువంటి _పశ్న వేయుట సముచితము కాదు అందుకు 
సమాధానంగా “ఓ! తప్పకుండా పాొడగలను” అన్నాడు. శేశ 
వయ్య, అయితే కొంచెమైనా తల తివృకుండా తానంపాడు” 


గ్రిఫి 


అని శ్యామళశాస్త్రిగారు అన్నారు. కేఠశవయ్య ఎంత ప్రియ 
త్నించిననూ తల తిప్పకుండా పాడలేకపోయినాడు, అది అళాస్ట్రీ 
యము. అంత కేశవయ్యు *సింహనందన తాళములోొ ఒక 
వల్ల వి పొడి శ్యామశాస్త్రిని పాడమన్నారు శ్యామశాస్త్రి అవ 
లీలగా దానిని పొడి *శరభనందన తాళములో" తాను మరి 
యొక వల్ల విని పాడి దానిని కేశవయ్యను పొడమనెను.. కేశ 
వయ్యకు అంతకు ముందెన్నడూ ఆ తాళము గురించి తెలియదుం 
దానితో పరాజితుడై శ్యామశాస్త్రగారికి క్షమాపణలు చెప్పుకొని, 
గర్వ భంగము నొందినవాడై , చిన్నవోయిన వదనముతో 
న్మిష్కృమింపనుండ, వానిని సొాదరముగా పంప్తివ్నై చెను. అస్థాన 
విద్వాంసులు శాస్త్రిగారికి కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. మరి 
యొక సందర్భములో వీరు నాగపజ్టిణమున అప్వుకుట్టి అను 
నాట్యాచార్యుని గర్వమును చిన్న పల్ల వితోనే పరాభూతము 
దేసిరి. వీరు స్వరజతి నిర్మాణ నిపుణులు, *రావే హిమగిరి 
కుమారి” (తోడి “కామాక్షి అనుదినము" (ఖై రవి “కామాక్షి 
నీదు పదయుగమె” (యదుకుల కాంభోజ్సి అనునవి సంగీత 
చరిితలోనే నిరుపమానములు, రాగభావ (పస్తారనుందు, సం 
గీత భావ సంవన్న తయందు సాటిలేనివి. వీరికి ఆనందఖై రవి 
రాగమన్న పీతి యెక్కువ. వీరు చాపు తాళశమందు అనేక 
రచనలు చేసిరి అందు విలోమచాపు (4-3) పద్దతిని నూతన 
ముగా (వవేశ పెట్టిరి, 


గోపీ ; శ్యామళాస్త్రిగార్కు వారు రచించిన ఒక కృతి బాడి 
మమ్ములను కృతార్థుల జేయ పార్ధన, 


శ్యామ న్‌ 


పలవి'? 
గొ 


అ|$ ప! 


గీ 
(అనంద ఖై రవి రాగం- ఆదితాళము) 


ఓ జగదంబ నన్ను నీవు జవమున జోవు | 
ఈ జగతి గతయై జనులకు మటీ 

కేజమున రాజ వినుతయౌ 

రాజముఖి సరోజనయిన సుగుణ 
రాజరాజిత కామాక్షి ॥ఏఓ॥ 


స్వరసాహిత్యము ; వరసితగిరి నిలయుని ప్రియ ప్రిణయిని 


చర 1; 


చర ఓ; 


పరాశక్తి మనవిని వినుమా 
మరియాదలెబుగని దు్యష్పభుల కోరి 
వినుతింపను వరంబొసగి ॥ 


కన్న తల్లి నాదు చెంత ఇంత_కన్నడ సలుపగ 
తిగునా। 

నిన్ను' నే నమ్మియున్న వాడగద-నన్నా కని 
బో౦చుట కరుదాః 

అన్ని భువనంబులు గాచేవు ప్రసన్నమూర్తి 
అన్నపూర్ణ వరదా 

విన్న పంబు విన్న వింక్కు సన్నిధి విపన్న భయ 
విమోచన ధౌరీయ॥ 


జాలమేల తైల బాలతాళ-జాలను జనని నిన్నువినా 
పాలనార్థముగ వేరె దైవముల-లోలమతిగై 
నమ్మతినా 


(0 


నీలనుత శీలము నేనెచ్చటనైనా-గాన గానలోల 
హృదయా 
నీలకంఠరాణి నిన్ను నమ్మితిని_నిజంబుగ బలి కేది 
దయజేసి ॥ 


చర 3; చంచలాత్నుడే నేమి పూర్వ సంచితములు సలిపితినో 
కంచి కామాక్షి నేడు నిన్ను పాడ-గాంచితిని శరణు 
శరణునీ 
వించుక దృగంచల గతి నాదెస నుంచవమ్మ 
శ్యామకృష్ణ వినుతా 
మంచికీర్తి మించినర్టీ దేవివి.మదించి మదప 
రాధములు సహించి ॥ 


శో౦తలందరూ : అద్భుతడు! ఆ దేవి కనుల కగువడునట్లు 
గానము జేసిరి, 


త్యాగ వ వారు థ్రీ చకోపాసకులు.. వారు పిలిస్తే అంబ 
(పత్యక్షమౌతుంది, 


గోపీ వ నేనెంతో అదృష్టవంతుడను, త్యాగరాజ స్వామివారి 
సంగితమును విందామని వచ్చేను. భగవదను[గ్రహముచే థ్రీ 
శ్యామశాస్త్రివారి సంగీతమును గూడ వినగగ్గితిని, మహి 
భాగ్యము... థ్రీ దీక్షితులవారి చరితను గూడ సంగ్రహముగా 
తెలిపి నన్ను కృతార్జుని జేయ పా9ర్ధన, 


త్యాగ ఏ శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారికి సంగీతమందే గాక, 


[6 


వేద వేదాంత, యోగ్య మంతిశాస్త్ర ఆగమ భాస్త్రముల యం 
దపార పాండిత్యము గలదు, యావద్భారతమున సంచారము 
చేసెను. సంగిత విద్వల్లోకమున వీరి పుభావము స్ఫుటముగా 
నున్నది. వీరు కర్ణాటక సంగీతమందే కాక హిందుస్తానీ సం 
గీతమందు కూడ కొంత వరి[శమ జేసినారు. పాళ్చాత్య సం 
గీతము కూడ వీరికి తెలియును. తెలుగు భాషయందు కూడ 
వీరికి పొండిత్యము కలదు. వీరి కృతులు కొన్నిటి యందు 
సంస్కృృళాం[ధ తమిళ భాషలను కలిపి మణిప్రవాళ శై లిగా 
ప్రయోగించిరి, దక్షిణ దేశమున విరించి పుర గాంమమున 
వెంకటేశ్వర దీక్షిత భాగీరధి దంపతులకు రామస్వామి దీక్షితులు 
జన్మించెను. రామస్వామి దీక్షితులకు తిరువారూరు నందు 
కృత్తికా నక్ష్యత సమయమున కలిగిన సంకానమే ముత్తుస్వామి. 
వైదీశ్వరన్‌ కోవెల అను (గామము నందు వేంచేసి యున్న 
అమ్మవారు బాలాంబికొదేవికి రామస్వామియును, భార్య సుబ్బు 
అక్షి అమ్మాళ్‌ను కలసి నలుబది దినములు నవావర్ణ పూజలు 
చేసిరి, నలుబదియవ దినము ర్నాతి అమ్మవారు స్వప్న దర్శన 
మిచ్చి ఠామస్వామి దీక్షితునకు ఒక ముత్యాల హారమును _పసా 
దించెను. అమ్మవారి అనుగ్రూహమున పుట్టుట వలన కౌరి 
కేయుని పేరైన ముత్తు కుమారస్వామి అని తన కుమారునకు 
పేరు పెట్టెను. అదియే ముత్తుస్వామి అయినది. మణలి జమీం 
దారీ స్థానమున రామస్వామి దిక్షితులు సంగీత విద్వాంసులుగా 
స్థిరవడిరి, అచట దీక్షితుల ప్రఖ్యాతి పెరిగెను. జార్జి కోటలో 
పొళ్ళ్చాత్య బ్యాండు సంగితమును వినిన దీక్షితులవారికి కొన్ని 
పొళ్ళాత్య సంగీత మర్మములు తెలిసినవి. (బౌన్‌దొర కోరిక వై 
దిక్షితులవారు కొన్ని ఇంగ్లీషు పాటలకు వరుసలు, సంస్కృత 


[/ 


సాహిత్య శబ్బములను కూర్చెను. వీరినవలన పాళ్ళ్చాత్య సంగీత 
వాయిద్యమైన ఫిడేలు కర్ణాటక సంగీత వ్యవస్థలో స్థానమును 
పొందినది. మణలియందే దిక్షితులవారికి శ్రీ విద్యా గురువైన 
చిదంబరనాధ యోగింద్ర)ల శ్మశాష' దొరికినది. రామస్వామి 
దీక్షితులవారి అనుమతిపై ముత్తుస్వామి దిక్షితులును చిదంబర 
నాధయోగి కాశీయాతకు తీసుకొనిపోయెను. కాశీలో ముత్తు 
స్వామివారు కఠిన్మవత నిష్టగా దినచర్య గడిపిరి, యోగీందుల 
సన్నిధానమున, శ్రీ చక్రార్చన కాలమున వేదవఠనము, సంగీ 
తము, భజనలు చేయుట, విశ్వేశ్వర, విశాలాక్షి అన్నపూర్ణలను 
దర్శించుట, గంగాస్నా నము యోగాభ్యాసము, వేదాంత శవ 
ణము ఇవి నిత్య కృత్యములు, ఈ కాలముననే దిక్షితులువారు 
హిందుస్తానీ సంగీత మర్శములను కెలిసికొనిరి. వారు యోగీం 
దుల ఆదేశమున గంగలో వెదుకగ యొక వీణ దొరికినది, అది 
వారికి గంగాదేవి (పసాదము. యోగీశ్వరులు _పాణత్యాగము 
చేయగా వారిని సమాధి చేసి తిరిగి దీక్షితులు మణలి వచ్చిరి. 
కుటుంబమును కలియుటకై తిరువారూరుకు పోవు దారిలో వారు 
తిరు త్తణీ వెళ్ళిరి నలుబది దినములు షడక్షరీ జపము చేయుచు 
దీక్షితులవారు అట గడిపిరి. నలుబదియవ దినమున దీక్షితులు 
జపము జీసుకొనుచుండగ జక వృద్ధుడు దీక్షితులవారి నోరు 
తెరిపించి ఏదియో పెట్టి కన్నులు మూసుకొని నీ నోటిలో నేను 
పెట్టినదేదియో చెప్పుమనెను. దీక్షితులవారు పటికబెల్ల ము అని 
చెప్పి కన్ను తెరుచునరికి అట బాొహ్నణుడు రేడు. శ్రీవల్నీ, 
దేవసేనా సమేతుడై న శ్రీ సుబిహ్మణ్య స్వామి కేజో మయముగ 
దర్శన మిచ్చి ఆలయాంతర్భాగమునకు పోవుచు అ దృశ్యు 


66 


శయ్యెను, అనందముతో గొంతె క్రి “ల్చీనాధాది గురు గువి 
జయతి జయతి" (మాయామాళవ రాగం) అను 'గురు గుహి 
ముద గల అనేక కృతులను వాడదొడగెను. వాటిని తిరు త్తణి 
కృతులని పిలున దొడంగిరి, తెలుగున ఉదాహరణకొవ్యము 
నలె విభక్రి పరముగ దిక్షితులవారు కృతులను రచించిరి, తెలు 
గున దీ౦ని ఉదాహరణ సాహెత్యమందురు. 

తిరుత్తణి నుండి అటకు అరువదిమైళ్ళ దూరములో గల 
తిరుపతిని వారు దర్శించిరి, అటనుండి వారు ప్రసిద్ధ శైవ 
క్ష్మైతమైన శ్రీకాళహస్తికి వెళ్ళిరి. వీరి నవావరణ కీర్తనల 
యందు థ్రీచ|క స్వరూప వర్ణనము; యంత), తంతి మంత, 
పూజా సాంశేతిక వ్వై భవము గలదు, వీరు గాణా వత్యాగమ 
మందు నిష్ణాతులు, హంసథ్వని రాగకర్తలు. తిరువారూరునకు 
సమీవమున శీవళ్ళూరు కలదు, ఆచట శివుడు అక్షయ లింగ 
స్వామి, వీరు *అక్షయలింగ విభో _ స్వయంభో” అను కృతిని 
రచించి స్వామి ఎదుట గానము చేయుటకు వెళ్ళు సమయము 
నకు నిత్య పూజ పూర్తి చేసుకొనిన పూజారి గుడి తలుపులు 
మూసుకొని వెళ్ళిపోవుచుండెను. దర్శనమిప్పింపుడని దీక్షితుల 
వారు కోరగా అతడు తిరస్కరించి రేపు రమ్మనిపోవ నుద్యుక్తు 
డయ్యెను, దిక్షితులువారు కృతిని పొడసొగిరి, పూజారి నిలు 
చుండి చూడ దొడగెను, (గౌమస్థులు గుమిగూడిరి. ఆశ్చర్య 
కరముగ ఆలయపు తలుపులు తెరచుకొన్న వి= (గ్రామస్థులు 
అచ్చెరువొందిరి, పూజారి పళ్చాత్రాపమునొందెను. 


మరొకనాడు భోజన సంబారములింటియందు లేవు అద్ది 
దినస్థితిలో దీక్షితులవారి భార్య దేవదాసి కమలమ్మ సహాయము 


[09 


కోరినది, కమలమ్మ ఆభరణములను అమ్మి ఇచ్చుటకు సిద్ధ 
వడుచున్నది, దీక్షితులవారు ఆమెను వారించి “త్యాగరాజం 
భజరే రేచిత్తొి అను కృతిని దేవాలయమున గానము చేసి 
ఇంటికి వచ్చుసరికి రండు బండ్ల నిండ వస్తు సంబారములు 
ఆయన యిల్లు చేరియుండెను. 


ముత్తుస్వామి దిక్షితుల శిష్యుడు వద్ధ మద్ధళం తంచి 
యవ్ప ఛాలన్గొప్పి, వై ద్యమునకు నయముకాలేదు. అంత 
దీక్షితులవారు *ద్రివాకర తనూజం” అను కృతి రచియించి 
యిచ్చి శనిదోష నివారజమునక్షై గానము చేయించగా శూల 
నొప్పి పోయెను, దీక్షితులవారు రామేశ్వరయాత్శికు బయలు 
దేరిరి. దీక్షితులవారి సోదరుడు బాలస్వామి ఎట్టయా పుర 
రాజాస్థానమున సంగీత విద్వాంసుడు, దీక్షితులు ఎట్టయా 
పురము బయలుదేరిరి, దారిలో వర్షములు లేక క్రామములున్న 
(పాంతములు కలవు. మార్గమధ్యమున దిక్షితులవారి భార్యకు 
అమిత దాహమై నీరు లేక శోష వచ్చినది, దిక్షితులవారు 
అమృత వర్షిజీ రాగమున *అనందామృత కర్షిథి - అమృతవర్షిణొ 
అను కృతిని గొనము చేయగా పెద్ద వర్షము కురిసి అందరునూ 
తేరుకొనిరి, 


ఇట్లు దీక్షితులవారు దైవాంశ సంభూతుల్లై బహుక్మతులు 
రచించిన సంగిత [తయ'మందొకరు. 


భట్టా ఏ. వారి రచన నొకదానిని మాకు వినిపించ. పారిర్ధనం 


త్యాగ ఏ ఇట కూర్చున్న వీరిద్దరూ (వసిద్ధ తంజావూరు సోద 


70 


రులు పొన్నయ్యు, చిన్నయ్యః వీర్రు ముత్తుస్వామి దిక్షితుల 
వారి శిష్యులు, నాయనలారా। మీ గురువుగారు రచించిన ఒక 
కృతి పాడండి: 


పొన్నయ్యా 1 గమకకిియ రాగము_అదితాశము. 
చిన్నయ్య; 
పల్లవి; మీనాక్షీ మే ముదం దేహి - మేచకాంగి రాజ 
మాతంగి మీనాక్షి ॥ 
అకపవ; మానమాతృమేయే మాయె మరకతచ్శ్భాయే 
శివజాయే 
మీనలోచనీ పొశమాచనీ మానినీ కదంబ 
వనవాసినీ 1మీనా షీ! 
చర$; మధురాపురి నిలయే మణివలయే మలయధ్వజ 
పాండ్యరాజ తనయే 
విధు విడంబన వదనే విజయ్‌ వీణా గాన 
దశ గమక్మకియే 
వుధు మదమోదిత హృదయే సదయే మహాదేవ 
సుందరీశ (పియే 
మధు మురరిపుసోదరి శాతోదరి విధి గురుగుహ 
వశంకరి శంకరి 1 
భట్టా వ ఆవి! ఏమి సాహితీ పటుత్వము-అద్భుతంగా గానం 
వేసారి చిరంజీవులుం 
త్యాగ ఏ వీరి కేర్తనలు నారి కేశపొకరచనలుగా సంగీతమందు 
విశేష విజ్ఞలేనిదే వాటిని పాడుట కష్టము, కృతిని సంపూర్ణ 


గై 


ముగా పొడగలిగినవారికి ఆ రాగమందలీ మెళుకువలన్నియు 
నిస్సంశయముగా స్వాధీనమగును. వీరి రచనయందే రాగ 
ముద) గూడ యుండును, మధ్యమకాల సాహిత్యాద్యనేకాలం 
కారములతో వీరి రచనలు ళోభిల్లచుండును, 


భల్టా ఏ కర్ణాటక సంగీత భాండారము కడు విశాలమైనది, 
ఇంతవరకు జ్ర శ్యామశాస్త్రి, ముత్తుస్వామిగార్ల రచనా వైైశిష్ట్య 
ముతో బాటు వారి ఆద్భుత జీవిత విశేషములను గూడ వినే 
భాగ్యం కలిగినది, నేను కాశీక్షేత్ర9 ముందుండగా శ్రీ త్యాగరాజ 
స్వామి గురించి ఎన్నియో విశేషములు విన్నాను. వారి 
గానము ప్రత్యక్షముగా విని చరితార్థుడన్నై నాను, వారి జీవిత 
విశేషములను గూడ చెల్ప్చి నాయీ యాతిను సఫలీకృతము 
జేయ పార్జిస్తున్నాను, 


వేంకట ? త్యాగరాజ స్వామివారి దివ్య చరితను చెవుగల 
సమదధ్ధులు ఇక్కడ ఉపవిష్టులైనవారిలో శ్రీ శ్యామశాస్త్రివారు, 
అది అర్హుల్జై నవారి నోటీనుండియు వినవలయు గదాః అందు 
వలననే చేతులు మోడ్చి శ్యామశాస్త్రివారిని త్యాగరాజస్వామి 
వారి జీవిత విశేషములను తెలుప పార్ధిస్తున్నాను. 


శ్యామ ఏ వభమస్తు, సంతోషమైనది, వారి పవి[త గాధ 
కధనము జేయు పుణ్యవంతుడనగుచున్నా ను, అఆలకింపుడు, 


త్యాగరాజ చరిత) 


కర్ణాటక సంగీత రత్న్మతయమున శ్రీ త్యాగరాజస్వామి 
అగిగణ్యుడు, సంగితమునందే గాక సాహిత్యమందు కూడా 
అప౦ితిమానుడు. భ_క్తవరేణ్యుడు, కర్నూలు మండలములోని 
కంభం తాలూకా కాకర్ల (గామము నుండి దక్షిణ దేశమునకు 
వచ్చిన అంధ (బాహ్మణ వంశమున త్యాగరాజు జన్మించిరి. 
వీరి ముత్తాతగారు పంచనద బిహ్మము. ఆయనకు ఐదుగురు 
పు్యతులు, సదాశివ బిహ్మము, సదానంద [బహ్మము, సచ్చి 
దానంద [బహ్మము, భాలబిహ్మము, గిరిరాజ బిహ్మము, గిరి 
రాజ బిహ్మమునకు గిరిరాజ కవి అని పేరు కూడ కలదు. 
ఈయన సంగీత వాగ్గేయకారులు, తంజావూరు రాజ్యమును 
పాలించిన షహాజీ మహారాజు వద్ద ఆస్థాన విద్వాంసులుగా నుండి 
“పల్లకీ సేవా పభంధ” మను సంగీత నృత్య నాటికను రచిం 
చిరి. ఈయన పెక్కు యక్ష గానములను రచించిరి, ఈయనకు 
గూడ ఇదుగురు కుమారులు కలిగిరి. వారిలో రామబిహ్మము 
ప్రసిద్ధుడు. ఆయన గొప్ప విద్వాంసుడు. ఆయన్న భార్య 
సీతమ్మ. ఈమె తంజావూరు సంస్థాన వై ణిక విద్వాంసులై న 
వీజకాళ హ_స్రయ్య కుమార్తె. ఆమె చక్కని గాయని, పురం 
దర దాసు కేర్తనలెన్నిటినో ఆమె గానము వేసెడిది, రామ 
బ్రహ్మము గొప్ప శారాణికుడు, అయన పుకాణ ప్రవచనము 
విని ఆనందించి తంజావూరు పిభువు ఆయనకు వవపతి కోవెల 
(గామమున కొంత భూవసతిన్హి తిరువయ్యూూరు [గామమందొక 
గృహమును బహుమానముగా ఇచ్చి సత్కరించెను. రామ 
బ్రహ్మమునకు ముగ్గురు కుమారులు. వారు పంబాపకేశ, రామ 
నాధ్య త్యాగరాజులు, రామనాధుడు చిన్నతనముననే మర 


7 


ఖించెను. పంచాపకేశనికి జపేశుడని మారుపేరు కలదు, రామ 
1బహ్మమునకు స్వవ్నమున ఒకనాడు తిరువారూర్‌ శివాలయ 
మందున్న శివుడు దర్శనమిచ్చి సంగిత, సాహిత్య కళాళోవిదు 
డైన కుమారుడు ఒకడు జన్మింపనున్నాడని చెప్పి వానికి 
“శ్ర్యాగరాజు"” అని నామకరణము చేయమని చెప్పెను, 


త్యాగరాజస్వామి తిరువారూరు (గామమున సర్వజిత్‌ 
నామ సంవత్సర వైశాలి ఖుద్ధ షష్టి (ఉ5-1గ5) నాడు జన్మిం 
చిరి. ఆయన జన్మ నక్ష్యతము పూర్వాషాఢ, కటకలగ్నము, 
వీరిది భరద్వాజస గోతిము. అపస్టంబ సూత్రము, కృష్ణ 
యపజుశ్శాఖం . 


త్యాగరాజునకు 8వ ఏట ఉపనయన మైనది. పదునెనిమి 
దవ ఏట కమలాంబ అను కన్యతో వివాహమైనది. ఆమెకు 
సీతాలక్ష్మి అను కుమార్తె కలిగినది, చాల చిన్నతనముననే 
త్యాగరాజు బాళుడుగా సంగీతములో ప్రజ్ఞను చూపించెను. 
ఆయన బాలుడుగా నున్నప్పుడు మొదటిసారిగా *నమో నమో 
రాఘవాయ” (పున్నా గవరాశ్సి యందు ఒక కీర్తనను గోడమీద 
వొాయగా దానిని రామ్యబహ్మము జూచి సంగీత విద్వాంసు 
లైన రామశేష శాస్త్రి భాష్యం కృష్ణళాస్త్రివంటి మహా విద్వాంసు 
లకు చూపగా వారు ఆరచనను మిగుల (_పశంసించిరి. 


అంత కొడుకు సంగీత పుతిభను జూచి రామబిహ్మము 
తిరువయ్యూరులో నివసించుచున్న తంజావూరు ఆస్థాన విద్వాంసు 
లైన ళొంఠి వెంకట రమణయ్యగారివద్ద సంగీత విద్య అభ్య 


4 


సించుటకు ఒప్పజెప్పెను, త్యాగరాజు ఒక సంవత్సర కాలము 
లోనే ఆయన వద్ద నున్న సంగీత విద్య నంతయూ (గహించెను, 
తర్మడిగారి వర్ద ఆంధ సంస్కృత భాషల నభ్యసించెను, 


వీరి 18వ ఏట రామకృష్ణ యతకీం[దుని దర్శనమై 
ఆయన ఆజ్ఞానుసారముగా ౪88 కోట్ల రామనామ జపమును ఓ1 
సుంవత్సరములలో పూరివేసి రామ సాక్షాత్కారమును బొందిరి, 
త్యాగరాజు గొప్ప వై జికుడు కూడా. ఆయన కీర్తనల యం 
దున్న గమకములు ఆయనకున్న వీశావాదన పాండిత్యమును 
చాటుచున్న వి. 


త్యాగరాజు వాల్మీకాంశ సంభూతుడు, వాల్మీకి మహర్షికి 
నారద మునీం[దులు రామాయణ గాథను రచించుటకు ఎట్టి 
పేంేరణ జేసిరో అల్లే త్యాగరాజ కీర్తన (సవంతికి గూడ నారద 
మహర్షి కారణభూతుడయ్యెను. ఒకనాడు త్యాగరాజ స్వామీ 
ఊంఛవృ త్రి ముగించుకొని ఇంటికి వచ్చి శ్రీరామునకు నివేదన 
చేయుచుండగా ఒక సన్యాసి త్యాగరాజు వాకిట నిలచి భిక్ష 
కోరెను, వానిని కమలాంబ జూచి సొదరముగా లోనికి ఆహ్వా 
నించెను. త్యాగరాజస్వామి వానిని జూచి సాష్టాంగ నమస్కా 
రము జేసి మిక్కిలి వినయ విధేయతలతో ఆనాటికి తన ఇంటి 
వద్ద భిక్ష స్వీకరించమని కోరెను, అంత ఆ వచ్చిన సన్యాసి 
త్యాగరాజు కేర్షి వీని వాని గానము వినవలెనను కోరికతో 
వచ్చితిననుయు, కొన్ని అమూల్య గ్భంథములు గల జక 
మూటను వారికందించుచూ తాను కావేరికి పోయి స్నానము 
చేసి మరలవత్తునని చెప్పి వెడలిపోయెను, అపరాహ్హము దాటి 


7 


నది, యికి రాలేదు సూర్యా స్త్రమయమైనది, సన్యాసి జాడ 
కానరాలేదు. త్యాగరాజు యతకికై నిరీక్షించుచూ నిరాహారుడై 
ఆ ర్మాతి నిరురించెను, అంత స్వవ్న మునందు నారదముని 
ప్రత్యక్షమై తాను యకి రూపమున వచ్చి తిననియు శానిచ్చిన 
మూటయందు “స్వరార్థవము* *నారదీయము" అను అపూర్వ 
[గంథము లున్నవనియు, వాలిని అనర్గళముగా పఠించీన 
సంగీత మర్శ్మములన్నియూ తెలిసి సంగీత కవితాధార భావ 
గర్భితమైన వదజొలములతో గూడి వెల్లువల్లై వృవహించగలఅదని 
చెప్పి అంతర్జాన మయ్యెను. అంత నిదుర మేల్కొని సన్యాసి 
ఇచ్చిన మూటను విప్పి జూచి అందు నారద మునీందులు 
జెస్పిన అపూర్వ (గంథములను గాంచి తన్మయత్వముతో 
*శ్రీ నారదనాద సరసీరుహ భృంగ” “వర నారదో మొదలుగా 
గఅ కీర్తనలతో నారద మునిని స్తుతించెను. తదనంతరము 
త్యాగరాజు రామభక్రి పారవశ్యములో అనేక కీర్తనలను అద్భు 
తముగా గానము జేయదొడగిరి. 


ఈయన తన కుటుంబ పోషణకై ఉంఛవృత్తిని స్వీక 
రించి, వచ్చిన సంబారములతో ఏరోజు కారోజు తన కుటుంబ 
భారమును శిష్య సమేతముగా తీర్చుచుండెను. ఒక్కొక్కప్పుడు 
వీరు ఉపవాసములు కూడ జేయుట కద్దు. వీరి గానము విన్న 
వారు ఒడలు మైమరచి ద్దైవ సాన్నిధ్యము పొందెడివారు. 
క౦ిమముగా వీరి కీర్తి దేశము నలుమూలలా ప్రొకెను. ఎందరో 
మహానుభావులు వడివేలు, గోపాలకృష్ణ భారతి షట్మాం 
గోవిందమారాత్స్‌ తూము నరసింహదాసు మొదఠఅగువారు వీరి 
గానము వినుటక్స్షై వ)త్యేకముగా వచ్చుచుండిరి. అందు 


8 


తూము నరసింహదాసు త్యాగరాజును ఈ విధముగా (పస్తు 
తించెను : 


“శేశవానంద సంకీ ర్తనావళి వింటి-భా వసిద్ధియు శుద్ధభ క్రీగంటి 
భక్తులు శిష్యులు బలిసి కొల్వగగంటి_వాజ్మా ధురీ వై భవంబుగంటి 
వినయ సత్సంప ద్వినేకంబు గనుగొంటి_ శ్రీరామ పదభక్తి 
చెలువుగంటి 
అజునకందగరాని యనుభవంబును గంటి.తన్మ యత్యంభాత్మ 
తనరగంటి 
అరసి కనుగొంటి త్యాగరాయార్యునందు- ఇద్ధ సద్దుణ పుంజ 
మింకిన్నిమైన 
దివ్య మహిమాథి శయములు తేజరిలుట - గంటి హర్షాల్ధి 
వోలలాడుచుంటె మదిని 
రామపదభ క్తి త్యాగయార్యవరునికిని. సమముగానేర రెవ్వ 
రిక్మాతలమున 
(పేమనాధుని నొకసారి పిలివెనేని-రాముడోహో యనుచును 
మార్పలుకునంట” 


ఒకనాడు శొంఠి వెంకటరమణయ్య గారి ఆదేశము మేరకు 
త్యాగరాజు వెంకట రమణయ్యుగారి తండ్రిగారు శొంఠి వెంకట 
సుబ్బయ్యగారింట గానము చేసిరి. ఆ గానసభకు తంజావూరు 
నాస్థ్రానమందలి అనేకమంది సంగిత విద్వాంసులు త్యాగరాజు 
యొక్క అద్భుత గానమును విన కుతూహలముతో వచ్చిరి. 
త్యాగరాజు పరవశుడై “కాంభోజి” రాగమును పొడి *మరి మరి 
నిన్నే మొరలిడుదు అను కీర్తనను అద్భుతముగా విస్తరించి 


77 


పాశ దొడంగెను, శో9తలు, త్యాగరాజు కాలవ్యవధిని మరచి 
పోయిరి. అగానసభ ఆ విధముగా ఎనిమిది గంటలు గ్లణ 
మాత)కాల మన్నట్లుగా సాగిపోయినది,. ఈ సందర్భములో 
ఆస్థానమందు గురుతరమైన బొధ్యతలు గల ఆస్థాన విద్వాంసులు 
వారి విధి నిర్వహణము మరచి ఇచట గానవారధిలో మునిగిరి, 
తదనంతరము రాజసన్నిధిని జేరి క్షమాపణ జెప్పుకొని జరిగిన 
వృత్తాంతము జెప్పిరి. అంత శరభోజి మహారాజు త్యాగరాజు 
గానము విని మిక్కిలి ఉత్సుకత కలవాడై వానిని ఆస్థానము 
నకు ఆహ్వానించి అచట గానము చేయమని సగారవముగా 
ఆహ్వానించెను, ఆ ఆహ్వానముతో అనేక అమూల్య వస్తు సము 
దాయములు గూడ కానుకగా పంపెను, 


వాటినీ జూచి త్యాగరాజు విరాగమనస్కుడైై “నిధి చాల 
సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా? ? ” అని మనసులో 
తర్మించుకొని రాజొహ్వానమును తిరస్క్మరించెను, రాజు తిర 
స్కారమును కీరని అవమానముగా భావించి రాజభటులను పంపి 
బలవంతముగా త్యాగరాజును తంజావూరునకు తెమ్మనెను. ఆ 
మరుక్షణము నుండే మహారాజునకు భరింపరాని శూల బాధ 
(కడుపు నొప్పి వచ్చి విల విల కొట్టుకొనుచుండెను, ఎన్ని 
చికిత్సలు చేసిననూ బాధ తగ్గలేదు. అంత కొందరు జ్యోతిష్యులు 
విషయమును గమనించి ఇది సాధు జనావచారనము వలన 
కలిగినదని మహారాజునకు విన్నవించిరి. అంత శరభోజి త్యాగ 
రాజును బంధించి తెమ్మనినందుకు పళశ్చా త్రాపము నాంది వెంటనే 
రయమున పోవు అశ్వ సైనికులను పిలిపించి ముందు వంపిన 
రాజభటులను వెనుకకు రావించెను, వెంటనే మహారాజునకు 


78 


బాధా విముక్రి కలిగినది, అంత త్యాగరాజుయొక్క మహిమ 
లకు ఆశ్చర్యము ఛచెందినవాడ్లై వారి గానము వినవలెనను 
కుతూహలము ద్విగుణీకృతము కాగా ప్రచ్ళన్నవేషియై త్యాగ 
రాజ మందిరమునకు జని వారి అద్భుత గానము విని తరించెను, 


త్యాగరాజు అన్న జపేశుడు (పాపంచిక సౌఖ్యములను 
అఆశించుచు లౌకిక జీవనమందు అధికమైన అస_క్షిని కలిగి యుం 
డెడివాడు, త్యాగరాజు అందుకు భిన్నముగా విరాగియై ఆధ్యా 
త్మిక చింతనలో కాలము వెళ్ళబుచ్చు చుండెను, జపేపడు, 
త్యాగరాజు కుటుంబమునకు ఏ విధముగాను అక్కరకు రాకపోవు 
టవే తండి ఆస్తిని పంచుకొనగా త్యాగరాజునకు రామపంచాయ 
తన విగ్రహములు, గృహమునందు కొంత భాగము వచ్చెను, 
నిరంతర రామ సేవా పరాయణుడ్డై యున్న శమ్ముని జూచి 
ఎటుల్లైన వానిని ఐహిక చింతనకు తీసుకురావలెనని ఎంచి ఒక 
నాటి అర్ధరాత్సి సమయమున రామవంచాయతన విగ్రహము 
లను దొంగిలించి కావేరీ నదిలో పారవ్వై చెను. మరునాడు 
ఉదయముననే వేల్కాంచిన త్యాగరాజు రామవంచాయతన 
విగ్రహములు గానకే మిక్కిలి వగచి పిచ్చివానివలె న్యిదాహార 
ములు వదలి రామపంచాయతన విగిహముల క్రై వెదుకసాగెను, 
ఇవ్విధముగా కొన్ని దినములు అహోరాతంములు నిదాహార 
ములు మాని వి్య[గహాన్వేషణలో వష్కించుచుండగా. ఛ్రీరామ 
చందుడు స్వవ్నమున సాక్షాత్కరించి కావేరి నది యందు 
తానున్న స్థలమును సూచించెను. మరునాడు ఉదయముననే 
మేల్కాంచి కావేరి నదికి పోయి స్నానమాచరించు చోటున 


గి 


వానికి రామ విగ్గిహములు దొరికినవి. అంత మహానంద 
ముతో మేళశతాళాదులతో స్వామిని *రార మాయింటిదాక” అను 
కీర్తనను గానం చేయుచూ ఇంటికి తోడ్కొని వచ్చెను. జపే 
శుడు తాను జేసిన అపరాధమునకు పళ్చాత్తాపము జెంది త్యాగ 
రాజు యొక్క మాహాత్యమును గుర్ష్హించినవాడ్తై నాటి నుండి 
వానిని భాతృ వాత్సల్యముతో జూడసొగెను. 


ఒక దినమున త్యాగరాజుని యింట భోజన వదార్థములు 
లేవు, అంత ఇంటిలోని వారందరూ ఉపవసించి తులసీ తీర్ధము 
సేవించి అదియే మహా ్యపసాదముగా భావించి పరుండిరి. 
అంత శ్రీరామచం[దుడు హనుమత్‌ సీతా సమేతుడ్లై బొటసారుల 
రూపములో వచ్చి త్యాగరాజు యింటిని తట్టిను. త్యాగరాజు 
తలుపు కీసి సొాదరముగా వారిని ఆహ్వానింప వారు త్యాగరాజు 
ఆహ్వానమును మన్నించి వాని ఇంట బసవేసిరి. అతిధి సత్కా 
రము చేయుటతై ఇంట్లో సంభారములు లేవు ఆ దినమున 
సంభారములు లేని కారణమున శ్రీరామచందునకు నివేదన 
జరుగబేదు. త్యాగరాజు కమలాంబలు ఏమి చేయుటకును పాలు 
పోక విచారించు చుండిరి, వీరి మనోగతం బెరిగినవాడై ఆ 
వచ్చిన బాటసారి తనవద్ద తినుబండొరములన్నియూ గలవని 
చెప్పి అనుజ్ఞ ఇచ్చినచో తొనే వాటిని పచనము చేయించి రామ 
చం[దునకు నివేదన చేయగలనని చెప్పెను. ఆ దినమున 
థ్రీరామనికి నివేదన జరుగని కారణమున త్యాగరాజు అందు 
లకు సమ్మతించెను, అంత సీతాదేవి పచనము చేయగా 
థీరామచందిని నివేదన అనంతరమందు, భక్తునితో శ్రీరామ 
చందుడు విందారగించెను. ఆంత త్యాగరాజు పులకిత మన 


గ్ర 


స్కుడై “భవనుత” అను మోహనరాగ కృతిని గానము చేసి 
శ్రీరాముని మహిమలను వేనోళ్ళ కొనియాడెను. 


రామ [బహ్మముగారి స్నేహితుడైన కంచి పీఠాధిపతి 
ఉవనిష [దృ హ్మేం్యద స్వామి త్యాగరాజు శీడిరిని విన్నవాడై 
వయోవృద్ధు డగుటచే త్ర్యాగరాజును వచ్చి తన గానమును 
వినుపింపువుని అభ్యర్థించెను. వారి కోరిక పై త్యాగరాజస్వామి 
తీర్థాటనము చేయ సంకల్పించి శిష్యులతో బయల్వెడలెను. 
కాంచఛీపురమందు ఉపనిషద్‌ బిహ్మేం దస్వామిని దర్శించి ఆచట 
వరదరాజు పై కొన్ని కృతులు రచించి మనోహరముగా గానము 
జేసెను... శదనంతరము వాలాజీపేట వెళ్ళి తన శిష్యుడు 
వాలాజిపేట వెంకటరమణ భాగవతార్‌ వద్ద కొన్ని దినములుండి 
తదువరి తిరుపతి బయలుదేరెను. తిరుపతి చేరగానే మధ్యాహ్న 
మైనది, ఆ సమయమందు వెంకటేశ్వరస్వామికి విసాద నివేద 
నక్షి తెర అడ్డుగా ఉంచబడినది. త్యాగరాజ స్వామి వెంక 
వేశ్వరస్వామి దర్శనము పా9ప్రించనందుకు చింతించినవాడై 
“తెర తీయగ రాదాొ అను కీర్తనను గౌశీపంతు రాగంలో 
గొనము చేయగా (వజలందరూ ఆశ్చర్యపోవులాగున తెర 
దానంతట అది తొలగిపోయెను. తిరుపతి నుండి ఘటికాచల 
మ్షైతమునకు పోపుచు మార్గ మధ్యమున పుత్తూరునందు బస 
చేసెను. అచట శేషయ్య అనునతడు దేవాలయము తలుపులు 
మూసివుండగా లోవలికి గోడదాటు (వయత్నములో అతను 
బావిలో వడి మరణించెను, దైవ దర్శనమునకు పోయి5 
శేషయ్య ఈ విధముగా మరజీంచుటవే అతని భార్య మిక్కిలి 
దీనముగా రోధించసాగెను. ఆ సమయమునకు త్యాగరాజు 


ర 


అటురాగా జరిగిన వృత్తాంతము విన్నవాడ్వై *నా జీవధారో 
అను కృతిని బిలహరి రాగంలో గానం చేసి. వం జీవన 
ప్రదానము గావించమని భగవంతుని. చేడుకొ అంత 
నిదనుండి. మేల్కొనిన రీతి శేషయ్య లేచి కూరొ స “అట 
నుండి ఘటికాచల క్షేత్రమునకు వెళ్ళి నృసింహస్వామి దర్శనం 
చేసుకొని వానిపై కొన్ని క్ర _ర్తనబు, జేసి అందున్న యైోగాంజ 
నేయ స్వామి దర్శనం చేసి వానిని అనేక వీధముల సోతిము 
చేసె. ఘటికాచలము నుండి 'సుందర 'ముదలియార్‌ అభ్య 
ర్ధన మేఎకు త్యాగరాజు చెన్న వట్టణం వచ్చి వాని అతిధిగా 
మ దినములుండెను. అచట పార్థసారథి స్వామిని దర్శించి 
వారినీ అనేక పిధముల కి ర్థించెను, " తర్వాత చెన్న పట్టణము 
నక్షు దగ్గరగా నున్న తిరువ_త్రియ్యూర్దు కోపూరు మొదలుగా 
గల క్షేత్యములను దర్శించి ఆయా దేవతలపై అపూర్వమైన 
పంచరత్న కీర్తనలు రచించెను కోవూరునుండి తిరు వయ్యూరు 
నకు తిరుగు (వయాణము చేయ సంకల్పించె వెను. అంత సుంద 
రశ మొదలియార్‌ శ్రీరామ శై క్రైంకర్యమునక్షై వేయి బంగారు 
నాదెములను ఒక సంచియందు భ్నదపరిచి త్యాగరాజు వల్ల కిలో 
నుంచెను, కోవూరు నుండి తిరువయ్యూరు నక్సు, నాగ్తుాపురప్త 
అడవులమీదుగా పోవలెను. వారు వాగులాపురము చేరిన్నంతనే 
కొందరు దొంగలు వీరు ధనవంతులని సళమ్వించి వాళ్ళి మీద 
రాళ్ళు రువ్వసాగిరి. అంత శిష్యులు భయభాల్ని సుత నై. త్ల్యాగ 
రాజునకు ఆ వృత్తాంతము చెప్పి సుందరేశ మొచలియారు రాను 
కి కై ౦కర్యమునతై ఇచ్చిన వెయ్యి బంగారు నాణెముల. సంగతి 
కూడ చెప్పెను, అంత త్యాగరాజు శ్రీరాముడే తన థనమును 





62 


కాపొడుకొనును, మనకు చింత వీల? అని *రారా రఘువీర 
అను అఠకాణ రాగకృతిన్లి *ముందు- వెన్తుకి అను దర్భారు రాగ 
కృతిని గానము చేయగా రామలక్ష్మణులు ధనుర్ధారుల్లై వచ్చి 
దొంగలను పొరరోోలిరి. అంత దొంగణ త్యాగరాజ స్వామి 
మహాత్యమునకు అచ్బె ర్గువొంది వానికి. సాష్టాంగ వడి ఆ వచ్చిన 
పారు రామలక్ష్మణులని ఎజీగినవారై, అ చోరులు తదనంతరము 
మహా_భ క్తులుగొ మారి త్యాగరాజు సేవ చేయ దొడంగిరి 


-బకసారి త్యాగరాజు థశ్రీరంగమునకు విశ్ళినప్పుడు రంగ 
సొధస్వామికి చై తోత్చవము జరుగుచున్నది, అది తిలకింప 
కోట్లాది వజిలు శ్రీరంగము వేంచేసి యుండిరి. జన సమ్మర్థ 
ముచే త్యాగరాజుకు శ్రీరంగనాధుని దర్శనము లభించలేదు. 
అంత స్వామి దర్శనమునకై చింతించుచుండగా వై తో్రత్సన 
రధము ఎంత వొయత్నించిననూ కదలవాయెను. ఎన్ని శాం 
శులు కేసిననూ ఎన్ని లక్షలమంది లాగిననూ రథము ఒక్క 
అంగుళము కూడ కదలదాయెను. అంత జన సమూహము 
నందు ఇక భక్తునికి రంగనాధుడొవహించి తన భక్తుడగు 
త్యాగరాజునకు దర్శనము అఖింవకపోవుటచే రథము కదులుట 
లేదని చెప్పెను అంత అర్చక బృందములు త్యాగరాజును 
వెతికి తీసుకువచ్చి శ్రీరంగనాధుని దర్శనము చేయించగా 
వెంటనే రథము శదిలెను. అ సందర్భములో థ్రీ త్యాగరాజ 
స్వామి అద్భుతమైన ఇదు వంచరత్న కేర్చనలతో థ్రీ రంగ 
గారని స్రైకము చేసెను, 

సళువనల స్వామినాధ గురుకుల్‌ అమనతడు అనండ 
శైళవి రాగనమున మహత్తరమైన కృషిచేసి ఆ రాగముమ 


[8 


అద్భుతముగా గానము వెయుచుండెను, ఒకనాడు ఆయన 
తిరువయ్యూతు వచ్చి వీధినాటకము వేసి రంగస్థలమందు అద్భు 
తంగా ఆనందఖై రవిని ఆలపించగా త్యాగరాజు అతనిని మిక్కిలి 
కొనియాడెను, అంత [తిభువనం తన పేరు చిరస్థాయి చేసు 
కొనదలచి త్యాగరాజ స్వామిని జక అసొధాఠణమైన వరమడి 
గెను. అది ఏమన త్యాగరాజస్వామి నాటినుండి అనందబై రవి 
రాగమందు శీ _ర్తనలను రచింషనలదని అభ్యర్థించెను, "దాని 
ఆంతర్యమును గహించినవాడై త్యాగరాజస్వామి అందుకు 
సంతోషముగా అంగీకరించెను, 


వీరు నిరాడంబరులు. వినయశీలి, మృదుభాషి. సాధు 
స్వభావులు, శిష్యులకు పు (తవాతృల్యముతో విద్య గరపుటవే 
ఏరికి చాలమంది. శిష్యులు గలరు, అందు (షసిద్యలు వీణ 
కువ్ప్చయ్యర్‌, వాలొజీపేట వెంకటరమణ భాగవతార్‌. సుబ్బ 
రాయ శాస్త్రి మానాంబు బొవడి వెంకట నుబ్బయ్యర్‌, వాలాజేీ 
పేట కృష్ణస్వామి భాగవతార్‌, ఉమయాల్‌ పురం కృష్ణ భాగ 
వకార్‌, సుందర థాగవకార్‌ సోదరులు, గోవించ శివన్‌ సభా 
వతి శివస్‌, తంజావూరు కాచూరావు, తిల్ల స్థానం ఠరామయ్యం గారు, 
శన్నయ్య భాగవతారు, అర్య భాగవతారు, వై క్కర పట్టీ 
సుబ్బాయ్యుర్‌, చేమం సుబిహ్మణ్యయ్యర్‌, నాగవరం సీలకంర 
అయ్యర్‌, సుబ్బరామ భాగవతార్‌, గదేశయ్య, ఫోజిరి సీతా 
రామయ్య కంజీర రాధా కృష్ణయ్యి, సేవున వెంకటాచలపతి 
భాగవతార్‌, అమృతలింగం పిశ్ళే మొదలగునారు. 


చీరు జీవితమంతయూ శరామకథా గానమునకే వినియో 
గించిరి, ఐహిక భోగములను, సుఖములను కిరస్కరించిరి, 


గ్ర 


విరాగి. వీరి సాన్నిధ్యంలో ఉంటే మనకు శ్రీరామచందుని 
సొక్షాత్కారం కలుగుతుంది. ఇట్టీ మహానుభావుల చర్మిత చెప్పే 
సొవకోశం కల్గించి నన్ను ధన్యుణ్ణి చేసేరు, 


గోపీ; ఆహాః ఏమి నా భాగ్యము. త్యాగరాజ స్వామివారి 
చరిత) విన్న ఈ వీనులు, వారిని కన్న ఈ కన్నులు, వారితో 
సహచర్యము సలిపిన ఈ దేహము మికోలి' పునీత మైనవి. 


గురువు ఏ; అంత అందరూ కళిసి *“ఎండరో మవిను భావులు” 
అన్న కృతిని బాడి నాటీ సమావేశమును ముగించిరి. 


శిష్యుడు ఏ త్యాగరాజస్వామి వారి శేష జీవిత చరితను 
తెలుప (పార్ధన, 


గురువు త్యాగరాజ స్వామి ఇరువది నాలుగువేలకు పైగా 
కృశులు. క్రి _రనలు, | వన్లాచ భ్‌ క్‌ విజయము, నౌకా చరితము, 
సీతారామ విజయము అను గేయ. సోటకములు శభించిరి. వరా 
భవ నాము సంవత్చర పుష్య శుక్ష దశమినాటి రాత్రి త్యాగరాజు 
నకు స్వవ్నమండు. త్రీరామ చందుడు సాక్షాత్కరించి పది 
దినములలో తనయందె దై క్యము చేసుకొందునని చెప్పి అంతర్జాన 
మయ్యెను, అంత త్యాగరాజస్వామి మేల్కాంచి “గిరిపై ₹ నెల 
కొన్న” అను కృతిని బాడి శిష్యులందరినీ పుష్యబహుళ పంచమి 
నాడు అఖండ సంకీర్తన కం సతన ఆజ్ఞాపించెను. వుష 
బహుళ చతుర్థినాడు *“వరమహంన వరి నాజో కార్యవర్యుల వద్ద 
సన్యాస దక్ష! స్వీకరించి “నాద ? బిహ్మానంద* యసే నొమేమును 
బొంది పుష్య బహుళ వంచమీనాటి ఉదయమున *వరమాట్ళ్‌డు 


[ఫ్‌ 


వెలిగొ అను వాగధీశ్వరి యందలి కృఠతియు *పరితావము 
అను మనోహరి రాగమందలి కృతియు రచించి శిష్యుల రామ 
నామ సంకీర్తన ఘోష మిన్నంట, వవ్మాసనస్థుడి బిహ్మ 
రం(ధమును ఛేదించి ఆ దినమున ఉదయము పదకొండు గంట 
అకు బ్రీహ్మైక్యము చెందెను, 


తిరువయ్యూరులో వీరి సమాధివద్ద దేశ విదేశముల నుండి 
అనేకులగు కర్ణాటక సంగీత విద్వాంసులు పుష్య బహుళ పాడ్యమి 
చుండి వీరి కృతులు బాడి ఆరాధించెదరు. పంచమినాడు ఘన 
రాగ వంచరత్న కీర్తనలు మహి విద్వాంసులందరూ. గూడి 
బృందగానము చేసి తన్మయుల్లై జన్మ సాఫల్యత నొందెదరు. 


వీరి వంచరత్న కీర్తనలపై అనేకులగు కవులు గాయ 
కులు (పశంసాపూర్వకమైన భాష్యములు వ్రొసిరి, అందు శ్రీ 
కలప్పర్ధి వెంకదేశ్వరశ్లగోరు పంచరత్న కీర్తనల పదజాలముతో 
రచించిన వద్య రత్నములు ఆ కీర్తన సువర్ణ సుమములకు 
వరిమళమొసగినట్లున్న వి. 


1, “జగదానంద కొరక” 
సి సజన మానస శరధి సుధాకర! 


సురసారిపుకరా శ్ర చరణరమల। 
అవగుణ గణ రాక్రసాఖిల మదహర 
కాః సనాతనః ఈశ్వరాజ వినుత 
పొదవిజితమౌని పటుశాప! సవపరి 


పాలక। భూమిజా పొణనాధః 


తీ॥ గి 


88 


అగణిత గుణ గగనాధివ కుఠలజాత 
నిర్వికార కృపాబ్టి నిగమసార! 


కనకచేల మహాపాప గజ నృసింహ; 
అమరజనహిత।ః త్యాగరాజాది వినుత: 
కదలిరా రమ్ము మము (బోవగా కృపార్షం! 
రాఘవాః రావదేలః థ్రీరామచం,ద! 


2 దుడుకుగల నన్నే దొరకొడుకు బో౦ంచురా 


స్స 


తే గి 


పరధనమ్ముల గోరి కరగిపోవగ నోరుల్‌ 
పలికితి నిచ కమ్ము లను సతము 

సౌఖ్య జివనఉలే। సర్వమ్ము భువినంచు 
పాొద్దులు పుచ్చితి ముష్మరముగ 

నటవిట వనితాది నానావిధ కుది 

జన వశీకరణ పై మనసు నిడితి. 
నయనవర్వంటై న (పీయసకీ సంతాన 
థన గృహ మోహ వర్తనుడనై తి, 


సతత మపరాధ జీవన చపలచిత్తు 
దుర్శదాంధుల దగిలిన దురిత మతిని 
ఏ దొరకొడుకు _బోచురా! ఆదరమున 
అసుర మదహార।; త్యాగరాజాప్త ప రామః 
రాఘవా; నీవు కొక థ్రీకామచం(ద. 


తే గః 


8/ 
3 సాధించెనే మనసా. 


సంగితమునకు సత్పం (పదాయకుడైన 
గంగకు తండి? శ్రీరంగ శాయి. 

చాక్కించి వనితల మొక్కించు పరమాత్ము 
డగు యశోద కుమారు డనగ నగుచు. 
భ_క్రవత్సల గుణవారాశి యా జన్మ 
మనఘుడు కలిక్తల్మష్పార్డి హరుడు 
సరసీరుహ దళాక్ష సర్వోన్నత అస 

న్మకుట కుండలధరా:ః మనుచుమన్న 


అమరికగ నాదు పూజల నందుకొనుచు 
దమశమాది సుఖోత్మర దాతయగుచు 
త్యాగరాజార్భితుడు పవయమునకు తగు 
మాటలాడెను దేవనకీమాత సుత్తుడు. 


శ. కన కన రుచిరాం 


కరముల నీవద కమల ద్వయమ్మును 
భజియించు నంజనాభవుడు సాక్షి 

నగు మోముతో నోరయగు చూప్లతో నీదు 
మోము జూచెడు భూమి ప్లుతిం సాక్షి 
రామశ్తామాక్షర రసపాయి పార్వతి 
పతియగు క్రైలాసవాసి సాక్షి 

నారద కౌనక నగజ ధరాత్మజా 
శవవిమల సద్భృదక్త వరులు సాక్షి 


88 


కే॥గి॥ భాలసూర్య పిభాచేల భాసమాన 
మణి మయోజ్ఞ్వల మాలికాఘృజీ మయూఖ 
కంధరుని ; సౌమ్య దరహాసు, కనగ నిన్ను 
రాక్షసాంతక శ్రీ త్యాగరాఓ వినుత। 
రాఘవా! నాదు కోర్కె థ్రీరామచంద?! 


ఫ్‌ ఎందరో మహానుభావులు 


సీ స్వాంతమస్‌ వనచరు సంచారమును నిల్చి 
మూర్తిని పొడగాంచు పుణ్యమతులు 
వరమార్థ బుద్ధులై పతిత పావన నాము 
తమ పాటలో పొడితనియు ఘనులు 
హరిగుణ సబల కంటుటి గళమున 
శోభిల్లు విబుధ సుళ్లోక జనులు 
సనక సనందన శశి విభాకర సుర 
పరమేస్టి నడు ధరుతె గాక 


తే॥ గ! సకల శృత్కి శాస్త్ర, గీతార్థసార నిధులు 
షణ్మత నిగూఢ మర్మ విచారులౌ మ 
హానుభావు లెందరో! వారలందరకును. 
రాఘవుల భ క్ర్తుడౌ త్యాగరాజ వరదు 
దాసు లెల్లరి యడుగులు తాకి చేతు 
వందనమ్ములు; సాష్టాంగ వందనములు. 


డువ ఇట్టి మహనీయ చరిత గల మహానుభావు లింకెవ 
ఈ 


నా ఈ ఇరువదియవ శతాన్దీలో నున్నారాః 


600 


గురువు ? లేక్రేమి? ఎందరో మహానుభావులు ఈక్షాతలమందు 
ధర్మ పిబోధము చేయుటక్రై అవతరించి యున్నారు. అందు 
నాదోపాసన, హరికధా గానముచే జీవన్ముక్తులై నవారు శీ, శే, 
ఆదిభట్ల నారాయణదాసు, ఇంద్రగంటి లక్ష్మీనారాయణ, చంటై 
వై ద్యనాధ భాగవతార్‌ మొదలగువారలే గాకుండా అజ్ఞాతులై న 
మహనీయులెందరో గలరు, వారల చరిత్రల శంవణము అవ 
శ్యము పుణ్యప్రిదము, 

శిష్యుడు: థ్రీ ఆదిభట్ల నారాయణదాసు, చంబై ! వై ద్యనాధ 
భాగవతార్‌ గారల పుణ్య కధలను చదివి యున్నాము, 


థీ ఇంద్రగంటి లక్ష్మినారాయణగారి చరిత విన కుతూహలము 
కల్గుచున్నది. దానిని మాకు వినిపింప పొర్ధనం 


లక్ట్మీ నారాయణ చరితి 
(ఆల 
గురువు ; అవశ్యము, శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః 
శంకరాభరణ రాగము-ఆదితాళము (కీర్తన) 
ప॥ శ్రీరాం జయరామ-సీఠాపతే రామ_కారుణ గుణధామ_ 


రామ్‌-రామ్‌-రామ్‌-। సారసాొక్షా కావరా ।!థ్రీ! 
చ [ఏ వరభ క్రులందరు నరుసతో నీ నామ స్మరణలు,. 
చేయుటెంతొ 
మేల్‌-మేల్‌-మేల్‌ ! వారినందరి బోోవరా 11శ్రీరామ।॥ 
చ £; లక్ష్మీ నారాయణుని-రక్షణ సేయుటకు- వక్షీివాహనమెక్కి 
రారారా మోర్లదాయక రాఘవా ॥1శ్చీరామ!! 


రి) 


అని పాడుళుంటే, గరుడా రూఢుడై ఆ శ్రీమన్నారాయణుడు 
వీరికి మోక్షధామ మొసంగెను. అదెల్లన : 


పెనుగొల్లు అను గ్రామమందు పందొమ్మిదవ శతాబ్దపు 
ఉఊత్తరార్థములో అనేకులగు మహనీయులు జన్మించి ఆ [గామ 
మును పుణ్యక్షేత మొనరించిరి, అఆ (గామమునకు ఉత్రరమున 
వరహానద్కి దానిపై 504 మీటర్ల పొడవై న, దృఢమైన, సుం 
దరమగు వంతెన, (గామమందలి విశాల సొధములు, వంకరలు 
లేని రాజవీధథి, ఆ గాామమునానుకొని యున్న వచ్చికబయళ్ళు, 
క్షేత్ర పాలకుడగు విశ్వేశ్వరస్వామి ఆలయము, ఆ గ్రామము 
నకు వవేశమందు గల విశాల యశ్వత్త వృక్షముతో అది యొక 
మహా సుందర ప్రదేశముగా కనృట్టుచుండును. 


ఈ (సాంతము పౌరాణీకముగా ప్రసిద్ధమైనది. కౌరవులు 
గో(గహణమును ఈ గామమునకు చేరువలో నున్న 'గోకుల 
పొడు" అను _వదేశమునుండి చేసిరనియు అది చూచిన గొల్లలు 
పెద్దగా గోల చేయుచూ బయల్విడలుటచే ఈ గాంమమునకు 
“పెనుగొల్లు” అను పేరు కల్గినదని చెప్పుదురు. మరికొద్ది దూర 
ములో '“ఉప్పలము' అనుచోట బకాసురుని గుహ యున్నది. 
దాని నమీవములో చిన్న కొండపై భీముని గద యున్నది. 
ఆ (వదేశమందే భీముడు బకాసురుని సంహరించెనని చెవ్వు 
దురు, దానికి చేరువలో *“బసవపాడు” అను గొొమముండెడిది. 
పొండవులు లాక్షా గృహమునుండి రహస్య మార్గమున బయటకు 
వచ్చి ఆ (పదేశమందు “ఐసి చేయుటచే ఆ (గామము *బసవ 
పొడుగా (పసిద్ధి జెందినది. 


వే 


ఇట్టి పురాణ (వశస్తి గల ప్రదేశమునకు పెనుగొల్లు కేంద) 
స్టానమై యున్నది. ఆ గ్రామము పలు సత్పురుషులకు అవా 
సమై ధర్మ (పబోధనా కేంద్రముగా విరాజిల్లైడిది. అందు 
“ప్రయాగ (బహ్మన్న” అను మహనీయుడు నిరతాన్న దాతగా 
కొశీ-రామేశ్వరముల మధ్య వి శేషథ్యాతి నార్జించెను, ఆ మార్ష 
మందు ప్రియాజించు. భిక్షవులు యాాతికులు వీరి ఆతిథ్యము 
స్వీకరించుచూ ఆ [గ్రామమునకు ఎనలేని కీర్తిని కల్లజేసిరి. 
నిరంతరము వారి యింట వందకు పైగా యాతిికులు వారి 
ఆతిథ్యము స్వీకరించెడివారు. ఆ గాాంమమందు మరియొక 
మహనీయుడు కోటమ ర్షి పెద వెంకటరమణ. వారి నివాసము 
సర్వకాల సర్వావస్థలయందు హరినామ సంకీర్తనలు సంగీత 
కచేరీలు పురాణ గోష్టులచే శోఖిల్లె డిది, వీరి ఆస్థానము ఉద్దండు 
లైన సంగీత విద్వాంసులగు *సంగమేశ్వర శాస్త్రి? *వీణ వేంకట 
రమణయ్య” *వడలి వేంకట నారాయణ” మొదలగువారి సంగీత 
కచేరీలతోను, ధూళిపాళి కృష్ణకవిగారి వంటి వాగ్గేయ కారుల 
కధాగానముతోను విరాజిల్లైడిది, మరియొక మహనీయుడగు 
ఇందికంటి అపృయ్యశాస్త్రీి ఉచిత వైద్యసేవ చేయుచూ ఎన 
లేని ఖ్యాతినార్జించినాడు. వీరికి ఇరువురు కొమరులు ఒక పుత9 
కయు కలిగిరి. కుమారులు వరహాలు, లక్ష్మీ నారాయణం 
కుమా రె జానకమ్మ, జానకమ్మ భర్తయే ఇదివరలో పేర్కొనిన 
పెద వేంకటరమణ, లక్ష్మీనారాయణ పసితనము నుండి భగవ 
ధ్యాన వరాయణుడై హరినామ సంకీర్తన చేయుచూ ఎల్ల వేళలా 
బావగారింటి వద్దనే (పెద వేంకటరమణ యింటనే) యుండి 
మహా సంగీత విద్వాంసులైన సంగమేశ్వర శా స్రేగారివద్ద సం 
గీతాభ్యానము చేయుచుండెడివారు, అచిర కాలములోనే మంచి 


రి 


వాగ్గ్దేయకారుడుగాను, సంగీత విద్వాంసునిగాను (వజ్ఞ సంపా 
దించిరి, ఈయన లౌకిక వ్యవహారములయందు ఈషణ్యాతిము 
శ0ద్ధ వహించక నిరంతర నాదోపాసనా తత్పరుడై ఆ (గామ 
మందు మహా భక్తునిగా కీర్తినార్థించెను, వీరికి అన్నపూర్ణ 
యను కన్యనిచ్చి వితాహము చేసిరి. అమె భర్తకంటె మిన్నగా 
సంకీ ర్తనాదులొనరించుచూ జాగ్భ జావస్థలో ఒక్క క్షణమైననూ 
వ్యర్థపరచకుండా రామభజస చేయుచుండేడిది. వీరభయుల 
కలయికచే వీరి ధృహము మిక్కిలి పావనమై, పిజవనాద 
స్వరూఫుడై న-అ పరమాత్మునికి ప్రతి పాత్రమైన అవాసముగా 
కొనియాడ బడెడీది, 


ఆ [గౌమమందు మరియొక మహానుభావుడు ఇం (ద్రకంటీ 
రాంవొబు, ఈయన హరినామ సంకీర్తనతో ఏకాహ, సప్తాహ, 
స్త_సప్తావా దీక్షలను బూని, రామదాసుగా పిఖ్యాతి గాంచి 
నాడు, వీరు లక్ష్మినారాయణ దంపతులయందు అమిత భక్తి 
భావముతో చారి యింట జరుగు కార్యము లన్ని టి యందు 
పొల్గొనుచుండెడివాడు, కొన్ని సందర్భముల యిందు లక్ష్మీ 
నారాయణ ఒడలు మరచి గానము చేయుచూ నృత్యము సలుపు 
చుండ “వై తన్య"” విభువుగా చూవరులకు గనృ్ఫట్టెడివాడు. 


లక్ష్మీ నారాయణకు మువ్వురు ప్యుతులు గలిగిరి. వారు 
సత్యనారాయజ, సీతారామశాస్త్రి, వేంకట లక్ష్మణశొస్త్రి. కనిస్టు 
జైన వేంకట లక్ష్మ ఐశాస్ట్రి గర్భమందుండగా, లక్ష్మీ నారాయణ 
చేరువలో నున్న 'ఉస్మాకి క్షైతమునకు వెళ్ళి వేంకటేశ్వర 
స్వామి కళ్యాణమందు హరికథా గానము, సంకీ ర్లనాదో కార్య 


రికి 


కిమములు జరుప్పుచూ తా తి దీక్షతో ఆలయమందే యుండిరి, 
మూడవనాటి అర్ధర్మాతమున వేంకటేశ్వరస్వామి లక్ష్మీనారాయణ 
వీపుపై తట్టి వేల్కొలిపెను.  సం్యభమాశ్చర్యములతో లక్ష్మి 
నారాయణ వేంకటేశ్వర స్వామికి సాష్టాంగమొనరించి “కమలా 
కుచ చూచుక కుంకుమతో నియతారుజితాతుల నీలతనో........” 
అని స్వామివారిని కీర్ధించుచుండ, పుట్టబోవు బిడ్డడికి తన 
నామము జేర్చమని చెప్పి అదృవ్యడయ్యెను. ఇంటికి వచ్చిన 
తోడనే వీపుపై తట్టిన హస్తపు గుర్తులు జూచి అన్నపూర్ణ ఆశ్చ 
ర్యము చెంది, వేంకటేశ్వర స్వామియొక్క దర్శనము లభించిన 
భర్తను మిగుల కొనియాడినది. 


కొలది కాలమునకు అన్ని పూర్ణకు (వసవవేదన కలిగి మగ 
బీడ్డడు జన్మించెను. కాని అన్నపూర్ణకు తెలివిరాలేదు. అంత 
లక్ష్మీనారాయణ సోదరియగు జానకమ్మకు వేంక చేశ్వరస్వామి 
ఆవహించగా, అమె ముమ్మారు ఆ బాలుని పేరు వేంకట లక్ష్మణ 
శాస్త్రిగా పేర్కొనిన వెంటనే అన్నపూర్ణకు తెలివివచ్చినది. ఆ 
బాలుని పరము భక్తులైన అ దంపతులు కడు శద్ధగా పెంచి 
సంగీత, సాహిత్యముల యందు వజ్ఞావంతునిగా చేస్తి అనేక 
సంగీత వాయిద్యముల వాదన యందు గూడ నిష్ణాతుని 
గౌవించిరి. 


లక్ష్మీ నారాయణ కడు బీదవాడు, జీవనభృతిక్తై ప్రధ 
మిక పొఠశాలోపాధ్యాయుని పదవిని, బ్రాంచి పోస్టు మాస్టరు 
పదవిని వేవద్టినాడు. లౌకిక ధర్మముగా ఉద్యోగములు చేయు 
ఛున్నను, సర్వకాల సర్వావస్థలయందు ద్లైవచింతనాసక్తు డై 


ల్రిశ 


యుండెడినాడు, ధర్మవ_ర్హనుడగుటచే జీవితములో అనేకము 
లగు ఉవద్రవములను ఎదుర్కొనవలసి వచ్చెను, 


ఒకనాడు పోస్టులో నాలుగువేల రూపాయల ఇస్‌స్యూ 
రెన్పు కవరు పంపబడుచున్నట్లు ఒక వర్తకునికి లేఖ వచ్చినది. 
అయితే వీరి ఇల్లు ఒక దేవాలయము, అందు ప్రవేశమునకు 
ఎట్టి నిరోధములు లేవు. అఆ (గామమందు కామందుల బిడ్డడొకడు 
దుర్వ్యసనములకు లోనై, జార చోరాది అకృత్యములు సల్చు 
చుండెడివాడు, వాడు ఇస్‌స్యూరెన్సు కవరుయొక్క వృత్తాంత 
మును పసిగట్టినవాడై. దానిని తస్కరింప బూనినాడు, మరు 
నాడు ఇన్‌స్యూ్యూరెన్సు కవరు నచ్చినది, ఆ కామందుఠ బిడ్డడు 
నేర్పుతో ఆ కవరును అపహరించినాడు. 


పొఠశాలనుండి తిరిగి వచ్చిన అక్ష్మీనారాయణ పోస్టల్‌ 
సంచిని చూడగానే అది తెరువబడ్డట్లు (గహించినవాడై వెంటనే 
(గామకర్ణము, ముననబులకు కబురంపి వారి సమక్షములో 
ఆ పోస్టల్‌. సంచి యందలి వస్తువులను తనిఖీ చేయుచుండగా 
అందుండి నాల్గువేల రూపాయిల ఇన్‌స్య్యూరెన్స్‌ కవరు దొంగ 
లింవబడినట్లు గుదర్తించెను. కర్ణము, మునసబుల సాక్ష్యముతో 
పోలీసువారికి ఫిర్యాదు చేసెను. పోలీసువారు వచ్చి విచారిం 
వగా వారికి దొంగయొక్క ఆచూకీ తెలిసినది దొంగ గొవ్చ 
యింటివారి బిడ్డ డగుటవే పోలీసువారిని వశవరచుకొనెను. 
అంత పోలీసువారు నేరస్టుని బొడ తెలియనట్లు మిన్నకుండిరి, 


ఈలోగా పోస్టల్‌ అధికారులు కూడ ఎంకై్యైయిరీకి వచ్చిరి. 
కొద్ది రోజులలోనే నేరస్టుని జాడ పసిగట్లిరి. కాని వారికి పోలీను 


క్లిఫ్‌ 


శాఖవారినుండి సహకారము అభింవలేదు. అందుచే గత్యంత 
రము లేక, లక్ష్మీ నారాయణ నిరపరాధి యని రూఢిగా తెలియు 
చున్ననూ, ఎనీమిదవ. రోజు ఉదయమున $8 గంటలకు లక్ష్మీ 
నారాయణను పోలీసుశాఖవారికి అప్పగించవలసియుండెను, 


లక్ష్మీనారాయణ దంపతులు ఈ అవమానమును సహింప 
లేరై ర. ఏడవరోజు రాతి? వారు ద్వైవ సాన్నిధ్యమందు దినులై 
అ భగవంతుని (పార్థించుచూ ఈ (కింది విధముగా పొడి పాడి 
నిదురించిరి. 


ప॥ రక్షించే దొరవని నమ్మితి_నన్ను శిక్షింపగ తప్పేమి 
జేసికిని 
అ॥[ప॥ రక్షింప మీకంటె రక్షరులెవరున్నారు.దాక్షిణ్యమింతై న 
॥ తలపున నుంచవు 11 


చ॥1 న్మీపాపు వెరనమ్మి వ. నన్ను -కాపొడు బిరుదు 
నీదంటిని తామా! 

నన్ను చేపట్టి విడనాడ జెల్ల దు యిక-నాకు దాపున 
నుండెడి దైవము సొక్రిగ 8 


చ॥ ౬ ఎంకో వేడిన యేల వల్కవు-నేనేంత (దోహినో 
దయజూడవు రామా। 

ఎలకేసివారల నేలేట్‌ కర్తపు-అంతకంతకు నాపై 
యరమనుర జీన సీవు ॥ 


చ! $ భద్యాదివాస నీ బంటును_నితర పొపము లేదు 
నా వెంటను రామా! 


రిగి 


అదిజసన్నుత అమరాది వందిత భ(దేభవరద 
నా పాలిటి దైవమా | 


అంత దీన పోషకుడగు ఆ థ్రీమన్నారాయణుడు నేరస్థుని 
యజమానికి స్వప్న మందగవడి, నేరమంగీకరించి అపహరించిన 
సామ్మును మరుచటి దినమువ ఠి గంటల లోగా వావసు చేయ 
నివచో వోని కుటుంబము సర్వనాశనము అగునని హెచ్చరించి 
అబ్భ్‌ ష్యడయ్యెను. ఆ పుఠరపాసుఅందరికీ లక్ష్మీ నారాయణ 
యుక్క నిశ్చలభ క్తి, నిర్మల జీవితము తెలుసును, 


భూకామందు సంశయములో పడెను. నేరమంగికరించు 
టకు స్వాఖిమానము ఒవ్పుకొనుటలేదు. భగవంతుని హెచ్చరి 
కను పాటించకపోతే సర్వనాశన మగునేమోనన్న భయము 
కూడా కలుగుచుండెను, అంత మధ్యే మార్గముగ అ అర్ధ ర్నాత 
మున ఉత్తరములు తపాలా పెట్టెలో వేయుటక్షై వచ్చినట్లు 
వచ్చి (వక్కన నిదురించుచున్న పోస్టలు శాఖవారికి అను 
మానము కలుగకుండ, రహస్యముగా తపాలా పెట్టెలో నాల్గువేల 
రూపాయిలు బడవై చి వెళ్ళిపోయెను. 


ఎనిమిదవ రోజు (పాతః కాలముననే లక్ష్మీ నారాయణ 
దంవతులు మేల్కాంచి యధావిధిగ దైనందిన పూజాధికములు 
ముగించుకొని రాబోవు దారుణ పరిణానుముల నూహించుకొని 
భిన్న వదనులై నిర్టిత సమయమునకై నిరీక్షించు చుండిరి. 
ఈలోగాళ్గిపోస్టలు ఆధికారులు వీరిని జూచి మిక్కిలి జాభినొంది 
వీమియు జేయలేకుండిరి. వీడుగంటలు కావచ్చినది. పోలీను 


రి 


శాఖవారికి కబురంసిరి. ఈలోగా తపాలా పెట్టె తెరచి అందలి 
ఉ తరములు తీసుకొని ఆరోజు సంపవలసిన పోస్టలు సంచిని 
సేలుచేసి బయటకు పంపు కార్య్యకమమును చేపట్టిరి, 


పోస్టలు ఇన్‌స్పెక్టరు చూచుచుండగా, అచటి పోస్టుమేన్‌ 
తపాలా పెట్టి తెరువగా అందరి కనులు మిరిమిట్లు గొలుప అం 
దుండి నాలుగువేల రూపాయల నోట్ల కట్ట కి౦ందబడినది. నంభ) 
మాశ్చర్యములతో ఇన్‌స్పెక్టరు ఆ సొమ్ము లెక్కింపగా సరిగా 
నాలుగు వేలు మ్యాతమే యున్నది. అంత ఆనంద పొరవశ్య 
ముతో ఆ ఇన్‌ స్పెక్టరు వచ్చి లక్ష్మీ నారాయణను కౌగలించు 
కొనగ, లక్ష్మీ నారాయణ ఆనందము పట్టలేక ఈ కి9ంది త్యాగ 
రాజ కీర్తనను తన్మ్నయత్వ ముతో పొడ దొడగెను ; 


ప! నను పొాలింవ నడచి వచ్చితివో! నా (పొణనాధ: 


అ॥| ప॥ వనజనయన నీమోమును జూచుటె జీవనమని వెనరున 
మనసు మర్మము తెలిసి |॥నను॥ 


చ; సురపతి నీలమణి నిభ తనువుతో-ఉరమున ముత్యపు 
సరలు చయముతో 

కరమున శరకోదండ కాంతితో.ధరజీి తనయతో 
త్యాగరాజార్చిత' !|నను॥! 


అంత, వచ్చిన పోలీసు శాఖవారికి విషయము అన్నీయూ 
తెలియజేస్తి ఆ నాల్లు వేల రూపాయలు, ఇన్‌స్యూరెస్స్‌ ఖాతాకి 
జమకట్టీంచి, లక్ష్మీనారాయణపై పెట్టపలసీన శేసును ఉపసంహ 
రించుకొనిరి, 


రి 


ఆ వచ్చిన పోస్టల్‌ ఇన్‌ స్పెక్టరు పేరు శ్రీనివాస అయ్యం 
గార్‌, అంత లక్ష్మీ నారాయణ దంవతులు ఆ శ్రీనివాసుడే 
ఈ పోస్టలు ఇన్‌ స్పెక్టరుగా వచ్చి తమను రక్షించినట్లు గహిం 
చినవారై భక్తులయందున్న ఆ భగవంతుని ప్రేమను మిక్కలి 
కొనియాడిరి. ఆ భూకామందు భగవంతుని అజ్ఞానుసారము 
నేరము బహిర్గతము చేయకపోవుటవే అనతికాలములోనే వారు 
అ గాఫమము విడిచి పెట్టి వెళ్ళిపోవలసి వచ్చి నామ రూపములు 
రేక నశించిరి, 


న్లో॥ వరితాాశాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం!। 
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే! 


మరియొక సందర్భమున లక్ష్మీ నారాయణ ఎలమంచిలి 
వద్‌ పోస్టాఫీసు నుండి మజియార్డర్ల బట్వాడాక్సై పెద్ద మొత్త 
ములో డబ్బును స్వయముగా వెళ్ళి తీసుకురావలసి వచ్చెను. 
ఎలమంచిలి పెనుగొల్లుకు 1288 మీః దూరములో నున్నది. 
ఆ రోజులలో రవాణొ సౌకర్యములు చాల తక్కువ, వీరు 
సొమ్ము తీసుకొనునప్పటికి సూర్యా స్త్రమయమగుటచే వాహన 
సౌఠర్యములేమీ లేవు. అందుచే అంత పెద్ద మొత్తంతో కాలి 
నడకను వెళ్ళవలసిన ఆగత్యమేర్చడినది. వీరు పోస్టాఫీసులో 
ధనము లెక్కించుచుండగా ఇద్దరు దొంగలు చూచి వీరి పోకడ 
లను గమనించుచుండిరి, వీరు ఒంటరిగా ఆ సొమ్ముతో కాలి 
నడకను ప్రియాణించుట చూచి వారు మనస్సులో ఆనందించి 
వీరిని వెంబడించసాగిరి. వారు దృఢకాయులు. చేతిలో లాఠీలు 
ధరించిరి. లక్ష్మి నారాయణ బక్క వలుచగాను, పొట్టిగాను 


రి 


ఉండి బలహీనుడగుటచే ఆ దొంగలు వీరిని మార్గ మధ్యమందు 
నిర్ణన (పదేశములో అడ్డగించి ఆ ధనమును బలాత్కారముగా 
ఆపహరించవలెనని తలపోసిరి, లక్ష్మీ నారాయణ దొంగలు 
తనను వెంబడించి వచ్చుటను గమనించి ఆందోళన చెందెను, 
కాని ఎట్టి పరిస్థితిలోపై నా ఆ రాత్రికి తాను ఇంటికి చేరుకొన 
వలెను. ఏలనన వాని భార్యకు పురిటిరోజులు ఏ సమయ 
మంద్దెనను అమె ప్రసవించవచ్చు. గత్యంతరము లేక వడిగా 
నడచుచూ “ముందు వెనుక ఇరువిక్కల తోడై _.మురఖర హర 
రారా" అను త్యాగరాజ కృతిని బొడుకుంటూ ముందుకు సాగిపో 
జొచ్చెను, విచిత్రముగా దొంగలు ఎంత (పయత్నించిననూ 
వీరి దగ్గరకు రాజాలరై 68, " వారిమధ్య దూరము ఎల్లప్పుడు 
సుమారు. 15 మీటర్లుగానే ఉంటూ వచ్చెను. వారు వీరిని 
సమీపింప లేకపోవుటచే ఎలుగెత్తి *ఓ షాట్టి బావడా! కొంచెం 
ఆగు! నీకు సహాయముగా మేము వస్తున్నాము. భయవడవద్ద” 
అని ఆరవసాగిరి. కాని వారి కేకలు లక్ష్మీ నారాయణ చెవుల 
సోకుట లేదుః ధైర్యముగా ముందుకు సొగిపోజొచ్చెను. దొంగ 
లకు ఏమి చేయుటకును పొలుపోవుట లేదు. వారు జక్క దూకు 
డులో పరుగెత్తి లక్ష్మీ నారాయణను పట్టుకొనుటక్తై ప్రియ 
త్నించగా వాళ్ళ కజ్టలు ఒకళ్ళ కాళ్ళలో మరియొకరికి అడ్డు 
తగిలి బోర్లాపడిరి. ఆ జోరుకు వారికి తీ[వమైన గాయములు 
తగిలి మరి ముందుకు అడుగు వేయలేకపోయిరి. 


లకీ నారాయణ ఈ సన్ని వేశమును చూచి ఆ భగవం 
తుని అనేక విధముల (పార్థించి సురక్రిశముగా ఇల్లు జేరు 
కొనెను, ఆ మరువాడు తీవిముయిన గాయములతో ఆదౌ గలుం 


100 


లక్ష్మీ నారాయణ ఇంటికి వచ్చి వాని కాళ్ళపై బడి క్షమావణ 
వేడుకొనిరి, అంత వారికి భక్రిమార్గమునకు, ధర్మ వర్తనము 
నకు మించినదేదీ లేదని చెప్పి రామనామము వారిచే పదిసార్లు 
వప్పించి పంపివై చెను, 


జకనాడు లక్ష్మి నారాయణ వనిమీద గా్రామాంతరము 
వెళ్ళవలసి వచ్చెను, వారి ధర్మపత్ని ఒక్కరే ఇంటియందుం 
డెను. రాత్రి భోజనానంతరము అలవాటు (_వకొరము హరినామ 
సంకీర్తన చేయ దొడంగెను. కొమముగా ఆమె చైతన్య 
రహితయై నాదోపాసనచే ఒడలు మరచి రాగాలాపన చేయుచూ 
ప౦ణవన్నాద పూరితమైన వాతావరణమందు సమయమును గమ 
నింపకుండెను. ఇది ఇట్లుండ ఇద్దరు దొంగలు ఈమె ఒంటరిగా 
నున్న నంగతి తెలిసినవారై ఆ రాత్రి పోస్టాఫీసు నందలి ధన 
మును అపహరింప సంకళ్పించిరి, ఆదనుక్ర పరిసర పొ00 
తములందు పొంచియుండిరి. ఆమె ఇసుమంతయైన వయాస 
లేకుండా అమితోత్సాహముతో గానము చేయుచుండెను, అర్ధ 
రాత్రి 1£ గంటలు దాటినది అమె పాడుచునేయున్నది. రాతి 
ఒంటిగంట కూడ దాటినది, ఆమె గానము చేయుచునే యున్నది. 
ఈమె గానమును ముగించి నిద్రించిన గాని దొంగలకు సావ 
కాశము లభింవదు. అందుచే వారు ఆ అదనునై వేచి వేచి 
చివరికి విసిగి ఆ [వయత్నము నుండి విరమించి విక్కనున్న 
మరియొక (గ్రామంలోని ఐశ్వర్యవంతుని ఇంట్లో (వవేశించి 
అనేక అమూల్య ఆభరణములను ధనమును దొంగలించిరి. 
కాని మరునాడు వారు పోలీసులకు వబ్టుబడిరి. కోర్టులో వారు 
విఫలమయిన తమ (వధమ [వయత్నము గురించి చెప్పగా 


101 


పోలీసువారు ఎంక్వయిరీ చేసి అందలి నిజమును గుర్తించి 
లక్ష్మీ నారాయణ ధర్మపత్నిని, ఆమె భక్తిని బహుధా వ్ర)శం 
సించిరి, 


తుమరాడ సంగమేశ్వర శాస్త్రీ దూళిపాళి కృష్ణకపొ వధిటి 
మహానుభావుల నుంచి ఆర్జించిన విజ్ఞానముచే లక్ష్మీ నార్థామేఐ 
అనేక భజన కీ _ర్తనలను, 'అంబరీషోహీఖ్యానము, మ వ్రత 
మహత్యము అను హరకథలను (వాసిర్మి సెం భి వ్రస్రావము 
అ గాామవాసు అందరిమీద పిసారించీ వా. 'హ్రోపై ర్శ 
గాంమముగా ఖ్యాతి నొందినది. 


వీరి పెద్ద కుమారుడు సత్యనారాయణ గూడ తండ్తోగారి 
వద్ద సంగితము కవిత్వము నేర్చుకొని అనేక గీత రహానలు 
చేసెను, వీరికి అనేకమంది శిష్యులు గలరు. అందు వృముఖులు 
ఇర్యదకంటి రామచం (దమూ ర్తి, కొష్ట్ర మహదేవ శర్మ! రాయ 
పోలు మహదేవుడు మొదలగువారు. నేడు సాంఘికముగా 
(పముఖమైన పాతిలన్‌ నిర్వహించుభున్నా రు. 


వీరి కనిష్ట పుత్రుడు వేంకట లక్ష్టిణశాస్త్రీ వేంకటేశ్వర 
వర పిసాది. చిన్ననాటి నుండియు తల్లి దండ్రుల, అడుగు 
జాడేలలో నడచుచూ మవాభ క్రుడై అనేక సంగిత వాయిద్యముల 
యందు పిజ్ఞ! సంవాదించెను. గా(తము తండిిగారి వద్దకు, 
మ్యుదంగము' ముళ్ళపూడి లక్ష్మణరావుగా రి వద్దను, శేజుగావము 
స్వేయవతిభచేత్రను అభ్యసించినవాడై మంచి సంగీతజ్ఞుడిగా 
తచీరశాలములోనే భ్యాతినొందెను. లకే నారాయణ స్పతులుల 


102 


ఆ (గామవాసులు కలసి భజన చేయు సమయమందు (పణవ 
నాద పూరితమగు ఆ పిదేశము రోమాంచము కలుగచేయు 
చుండెడిది. కొన్ని సందర్భముల యందు లక్ష్మీ నారాయణ 
ధర్మవత్నికి వేంకటేశ్వరుడావహించుట జరుగుచుండెడిది. అట్టి 
సమయమందు ఆమెను స్నానమాడించి ఆరచేతి యందు 
కర్చూరహారతి వెలిగించగా అమె జ్య్వలించు ఆ కర్చూరమును 
(మింగి భక్తుల (పశ్నఠలప సమాధానము లొనగెడివారు. అది 
యొక దివ్యమైన అనుభూతి, 


ఉద్యోగ ధర్మము మీద లక్ష్మణశాస్త్రి శన వందొమ్మిదవ 
వీట కలకత్తా వెళ్ళిరి అచట తన నిస్స్వార్ధ సంఘసేవచే స్టాని 
కుల అభిమానము చూరగొనినవారై అనేకములై న సాంస్కృ 
తిక్క సొంఘిక కార్యక్రమములను నిర్వహించుచూ అచిరకాలము 
లోనే ఆచటివారికి అభిమానపాతృలైరి, వీరి కీర్తి విని లక్ష్మీ 
నారాయణ కలకత్తా వెళ్ళి తనయుని నిస్పా చర సేవకు ముగ్దుడై 
సరస్వత్రీదేవి త్వరలో వానిని కవాక్షించునని ఆశీర్వదించిరి, 


అనతి కాలములో స్వప్నమందు సరన్వకీదేవి సాక్షాత్మ 
రించి లక్ష్మణశాస్త్రీకి అనేక రాగములు, శీ _రృనలు బోధింవసాగెను. 
స్వన్న మందు లభించిన సంగీత సంపద మనస్సునందు హత్తు 
కొని దానిని మహా విద్వాంసుల యెదుట [వదర్శింప తనకు 
లభించిన విజ్ఞానము అత్యున్నత మైనదని ఆ విద్వాంసులు 
శ్లాఘించిరి. అప్పటినుండి వేంకట లక్ష్మణశాస్త్రి సరస్వతీదేవి 
అనుగ్రహం వల్ల లభించిన సంగీత సంపదను ఉచితముగా 


103 


పితిభావంతులకు దానము చేయుచూ పితి వత్సరము సరస్వతీ 
దీవి పూజను కడు (శద్ధాసక్తులతో జరుపుచుండిరి, 


హేవిళంబి నామసంవత్సర (1857 వై శాఖ శుద్ధ షప్ణి 
దినమున ఒక అద్భుత సంఘటన జరిగను. ఆ దినమున ఉద 
యం వదిగంటలకు అక్ష్మినారాయణ తొను రచించిన “శ్రీరామ 
జయరామ సీతాపతే రామ” అన్న కీర్తనను బాడుచు “లక్ష్మీ 
నారాయణుని.రక్షణ చేయుటకు వక్షివాహన మెక్కి - రా.రా_రా” 
అని ఎలుగెత్తి ఆ దైవమును (పార్టించి వరుండెనుు అంత 
వారి ఇంటి (ముంగిట గరుడుడు (బొల్లి గెద్ద్ర వచ్చి నిలబడెను 
వెంటనే లక్ష్మీనారాయణ దేహమునుండి ఒక వెలుగు బహిర్గతమై 
ఆ పక్షిరాజమును చేరినది, లక్ష్మీనారాయణ విగతజివుడాయెను. 
వీరి భౌతిక కాయమును రామనామ సంకీర్తనము మిన్నంట, 
స్మశానమునకు గొంపోవుచుండ లక్ష్మీ నారాయణుని అత్మను 
గొనిపోనేతెంచిన గరుడుడు కూడ ఆ భౌతికకాయము వెంట జని 
ఆ అవశేషముఅన్నియూ పంచభూతములఅయందు కలియునంత 
వరకూ వేచియుండి అంతర్థ్జానమందెను, 


ఈ విచిత) సన్ని వేశమును తిలకించిన ఆ పుర (పజలు 
అక్షి నారాయణకు అంజలులు ఘటించి వారు గానము చేసిన 
విధముగా “లక్ష్మి నారాయణుని_రక్షణ సేయుటకు పక్షి వాహన 
మెక్కి” అ వేంకటేశ్వరస్వామి స్వయముగా వచ్చినట్లు _గ్రహిం 

టే 
చినవార్తై తన్మయత్వముతో ఆ మహాళ క్తునిచే రచింపబడ్డ 
కీర్తనలు బాడి తరించిరి. 


104. 


ఈ విధముగా రామభక్తి స్నామాజ్య వ్యవస్థావకుడై న 
ఆంజనేయస్వామితో బాటు అందు వెలుగొందిన భ_క్రశిభామణులగు 
తులసీదాస్‌, సమర్థ రామదాస్‌, కబీర్‌ దాస్‌, భద్రాచల రామ 
దాస్‌, త్యాగరాజు, శ్యామశాస్త్రి, దీక్షితార్‌, లక్ష్మీ నారాయణార్యు 
లను మనసా సందర్శించి అతత బ౧హ్మానందము బొందితిమి. 
శిష్యులందరూ ;- ఇలాగేని ఈ స్థితిని వివరింపలేము. ఇది 
స్వానుభవై కవేద్యమే. ఈ "మహనీయుల చరితం శ్వివణమువే 
మా జన్మలు తరించినవి, 'సంగీత జ్ఞానము భక్తివినా సన్మా 
ర్గము గలదే అని క్యాగర్దా జ స్వామివారు “సెలవిచ్చిరి 
ఈ"[గంథ' పఠనము _గాఫ్టీంబినపోరకి ఆ హనుమత్పభువుల 
కటాక్షము నిస్పంశయముగా లభించును, 


శ్లో! మంగళం కోసలేం్యచ్రాయ మహనీయ గుణాత్మనే। 
చక్రవర్షి తనూజాయ సార్వభౌమాయ మంగళం॥ 


ఎం [00 


ఆనంి42గగ౧9 194౦116 





(19 పు (ంజెఎం). (ంజెఎిం 
౧911320౪౮౧) -461ం౦4ఆ-2|[[49 యా. 
5గనాగిర యల్హం్రాంగణవు.. లంధంయ్‌యా ఆలుంకింత ఆనా 
హా నో | ఇడం లేం రో (6210 
ఎంఎ | ౫4919 "౨౧1 ౨9 ఆజావ | స సా 
నా ఇ౮౪ఎి 3 03909 వ19గఖగి ౧౪ వకోగా[౧9 ఇ౨వ్‌ల్లై ఈ జత: తకు చవర 
క కన్యా రాను జం ౯ ట్‌! "ఈ రాయు ౧౦౦౦ణకొఎిర్తి య06ళం్దింళ్ఞి ల ॥ 
కలని "ళో కి (06% ఇ*ం0ం... (౧ డం్చిబణ రానీ). “ంంస్‌ల్లు ౦62వ “బం ఆఆ ఈళ్లి మైంంయయారా 
ఇం... (019౧౪ ఈ) ్‌ంళ లైంజక 34 (౪69% 220 వ (ఈ6లాథి ఇజం సం 
1 నానా. 
టా 
(2099%/92పళాథి) 
(9ఆణంఆఅ) 
చ్రైంంంలలంగంఎదిలరు ఇ₹ళ్చిం 
(9ఆ) య ఇఇ (95108 వ 
(2౪౯) 2౪౭) (99౪ లతిజ) ౧౧ఇ690 అఇయ్రంయిం 
అంఎదం్లార్రమా కయి ఆఆ లా ఎంర్లం య అలల 
| / 1 
రాధతాయి 227 ౨ ఆ) య్యియరాంలం) 1 
౨౧౪౦౫ “0309 605 “అయ్‌. *00ల్లఎయు ఆంయెయి ఇఇ (099 )ఆ ఆయం) 
1 (12610 కొ2ల(2౧ ఇన్షిం్హ (225702 గొజంయాంఎజద్ద.. “రరాఐణంతా *ఇంంంఐంి 60081) అంయంఎంఎయి కిల రై 
నైలు | 1 


| 


(0ల్లెలా అయాం. రాలఐ?ంలా. “ఇంంంకాన (2661 7 1881) బంంఎయయి శేషం ధ్ధంఖ్లల]0ది 


అంలుల్లు రెల్లు కంణి 


